మహాత్మాగాంధి 150వ జయంతి 
ఆచార్య వినోభాభావే 125వ జయంతి 
ప్రత్యేక ప్రచురణ 


మానవీయ ఆసరాస్వరం 
మద్యపాన వ్యతిరకోద్యమం 


(వ్యాస సంకలనం) 


సంకలనం & సంపాదకత్వం 
గౌరవ్‌ 


మానవీయ ఆసరా స్వరం 
మద్యపాన వ్యతిరేకోద్యమం 


సంపాదకత్వం 

& సంకలనం : గౌరవ్‌ 

సంవత్సరం ] అక్టోబర్‌, 2019 

O కాపీలెపఫ్ట్‌ : సర్వహక్కులు సమాజానివి 
ప్రతిపాదిత చందా : రూ.50/- 

(ప్రతులకు : 9032094492 

వివరాలకు : gouravmeka@ gmail.com 


“Addictions in particular are responses to early trauma. Whether 
to drugs, food, gambling, or whatever other form they take, all are attempts 
to soothe stress and emotional pain. The first question is never why the 
addiction, but why the pain? We cannot understand the addictions that 
beset our society without recognizing the suffering and stress they are 
intended to alleviate, or the childhood trauma at their source. In this light, 
the obesity epidemic now facing us reflects primarily an epidemic of pain 
andstress..... 


On the societal level, we must understand that health is not an 
individual outcome, but arises from social cohesion, community ties, and 
mutual support. In this alienated culture, where “friends” may be virtual 
electronic entities rather than human beings, too many suffer from what 
University of Chicago psychologist John Cacioppo calls “the lethality of 
loneliness.” We need a broad attitudinal and practical shift, consciously 
willed and created, toward a culture based on the fundamental sociality 
of human beings. We know all too well, from data too persuasive and too 
somber to be disputed, that emotional isolation kills... 


Policymakers and community leaders need to be taught that 
economic and social disparities, insecurities, and stresses, as well as 
racial or ethnic inequalities, inevitably result in health problems and vastly 
increased health costs. In truth, almost all diseases are social diseases.” 


— Gabormate: How to build a culture of good health 


2 మానవీయ ఆసరా స్వరం 


అందులో... 
ప్రస్తావన 
సంపాదకుడి మాట 
1. మద్యం, మాదక ద్రవ్యాలు లేని సమాజం సాధ్యమయ్యేది ఎప్పుడు? 
- కాత్యాయనీ విద్మహే 


2. మద్యపాన వ్యతిరేక ఉద్యమ స్వభావం - ఒక విశ్రేషణ 34 
- ఇప్పు ప్రసాదు 
ఈ తరాన్ని నిర్వీర్యం చేస్తున్న మద్యపానం - కరుణాకర్‌ 41 
మత్తుపదార్థాలతో యువతపై దాడి ; ప్రభుత్వాలదే బాధ్యత 44 
- సమతాశ్రీధర్‌ 
మత్తు వదలాలంటే వ్యవస్థను చిత్తు చేయాలి! - సుదర్శన్‌ 49 
దావత్‌ వితౌట్‌ దారు - Jm ర్‌2 
మద్యవ్యతిరేకోద్యమం (అనుభవాలు, జ్ఞాపకాలు, పాఠాలు) 55 
భవిష్యత్తు కార్యాచరణ — మాల్యాద్రి 
8. మద్యం.. మద్యపానం... ఆరోగ్యానికి మంచిది!!! 64 
- జయ వింధ్యాల 
9. మద్యం సర్వ చెడులకు ప్రేరణ - హసన్‌ షరీఫ్‌ 69 
10. మద్యరహిత భారతమే మన లక్ష్యం - 71 


అవిశ్రాంత మద్యవ్యతిరేకోద్యమ ధీశాలి పద్మచరణ్‌ నాయక్‌ ఇంటర్వ్యూ 


అంకితం 


రోడ్డుప్రమాదాలు మొదలుకొని లైంగిక దాడులదాకా 
కొట్లాటలు మొదలుకుని హత్యా రాజకీయాల వరకూ 
మద్యం వల్ల ఆత్మీయులని కోల్పోయి 
మానవతపై ఆశతో జీవిస్తున్న 
మద్యం బాధితులందరికీ... 


మద్యపాన వ్యతిరేకోద్యమం 3 


- మేధాపాట్కర్‌, నర్మదా బచావో ఆందోళన్‌ 


మనుషుల జీవితాల్లో వ్యసనమనేదొక శాపం. మళ్ళీమళ్ళీ 
కావాలనిపించేలా ఈ వ్యసనం శరీరాన్ని మనసునీ, ధనాన్నీ 
మూడింటినీ నాశనం చేస్తుంది. కొన్ని వినాశకర అలవాట్లు ఒక్కసారి 
అంటుకుంటే, వాట్ని అదుపులో పెట్టుకోవడం, గౌరవప్రదంగా 
జీవించడం అసాధ్యం. మద్యం, మాదకద్రవ్యాల సేవనం అలాంటిదే. 
వీటివల్ల మనిషి తన సద్బుద్ధినీ - వివేకాన్నీ మాత్రమే కాదు, మానవీయతను కూడా 
కోల్పోతాడు. వ్యసనం మనిషి జీవితానికి తప్పనిసరీ, అనివార్యమయినదీనా? కాదు. 


ఈరోజు మద్యం తదితర మత్తుపదార్థాలు, మాదక ద్రవ్యాలు దేశంలోని 
అత్యధికశాతం మంది ప్రజల్నీ ముఖ్యంగా యువతనీ వశం చేసుకుని వాటి గుప్పెట్లో 
పెట్టుకున్నాయి. వీటి వినియోగమేకాదు, వీటి వ్యాపారం కూడా హద్దుల్లేకుండా సాగుతోంది. 
సాక్షాత్తూ రాజ్యాంగ యంత్రాంగమే ఈ వినాశకర విధానంలో గుత్తేదారుగా మారి వ్యాపారి 
పాత్ర పోషిస్తోంది. మద్యం దుకాణాలూ, వాటిపైన వచ్చే లాభాలతో ప్రభుత్వాన్ని నడపడం, 
విధ్వంసక ఆయుధాల్ని నమ్ముకుని గమ్యం చేరాలనుకోవడం వంటిది. ఇలాంటి విధానాల్ని 
సమర్దించీ “ప్రభుత్వ అనైతికతను ఒప్పుకోవడం మాకు అంగీకారం కాదు. 


ఇదే భూమికతో స్వాతంత్రోద్యమ కాలం నుండీ పీడిత తాడిత ప్రజల పక్షాన 
ప్రజా ఉద్యమాలు పనిచేస్తున్నాయి. అణగారిన గొంతులతోపాటు నినదిస్తున్నాయి. పేదలు, 
శ్రామికులు అందులోనూ మహిళల మీద జరుగుతున్న దోపిడీకి వారిపై సాగుతున్న 
అన్యాయాలు, అత్యాచారాలకి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా జనం ఒక్కతాటిపై 
కొస్తున్నారు. ఆరోగ్యకరమయిన జీవితాల్ని కలుషితం చేసే ఈ దిక్కుమాలిన మద్యం 
పంజాబ్‌వంటి సుసంపన్నమైన రాష్ర్టాన్ని కూడా నాశనం చేసింది, అక్కడి యువతని 
నిర్వీర్యం చేసింది. అది గ్రహించి ఈ సమస్య తీవ్రతని అర్థం చేసుకున్నవారు ఇప్పటికే 
వ్యసనానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. గ్రామాల్లో కూడా ఎక్కడికక్కడ మహిళలు వారి 
శక్తియుక్తులన్నింటితో సంఘటితం అవుతున్నారు. నర్మదాలోయలో కూడా మద్యం 
కారణంగా మరణించినవారూ, వితంతువుయిన స్త్రీలూ గల గ్రామాలు ఎన్నో ఉన్నాయి. 
మద్యం శ్రమ విలువని హరిస్తుంది. ప్రభుత్వాల ఆదాయంలో మద్యం ద్వారా లభించేది 
ఎక్కువనే వాదన వల్లనే ఉద్యమకారులు కూడా నోరువిప్పలేకపోతున్నారు. రాజస్తాన్‌, 
ఒడిస్సా, చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్రలోని ఉద్యమకారులంతా మద్యానికి వ్యతిరేకంగా 


4 మానవీయ ఆసరా స్వరం 


ప్రభుత్వాలు, రాజ్యాంగ యంత్రాంగాన్ని నిలదీయడానికే కాదు, ఐక్య సంఘటనగా మారి 
ప్రజానీకంపై ప్రభావం కలిగించి ముందుకెళ్ళడానికి కూడా సమాయత్తమౌతున్నారు. 
మద్యం దుకాణాల్ని మూయించడమే కాదు, గ్రామాలు, కూడళ్ళు, వీధుల్లో మద్యపానానికి 
వ్యతిరేకంగా పటిష్టమైన పౌరసమాజాన్ని నిర్మించడమే మద్య వ్యతిరేకోద్యమానికి నిజమైన 
పునాది. ఈ స్పృహతోటే ప్రజా ఉద్యమాలు వాటి పోరాట రూపాల్సీ సంఘర్షణా (స్రవంతుల్ని 
నిర్మించుకుంటున్నాయి. ఈ సమస్య గురించీ అమరులయిన కర్ణాటకకు చెందిన పూరీబాబు, 
రాజస్తాన్‌కి చెందిన గురుచరణ్‌ చబడ్‌జీ, తమిళనాడుకి చెందిన శశిపెరుమాళ్‌ల (ప్రేరణ, 
స్ఫూర్తి ఎప్పుడూ మనవెంటనే ఉంటాయి. 


రాజ్యాంగంలోని 47వ ఆర్టికల్‌ ప్రకారం అనారోగ్యకరమయిన ఆహారంతోపాటూ 
ప్రమాదకరమైన మద్యం తదితర SLITT మాదక ద్రవ్యాల్ని నిషేధించడానికీ, 
నిరోధించడానికీ ప్రభుత్వం కట్టుబడుండాలి. ఆదాయం కోసం రాజ్యాంగ విరుద్ధమయిన 
మద్యం అమ్మకాల్ని ప్రోత్సహించడం ద్వారా రాజ్యం మొత్తం రాజ్యాంగాన్నే అవమానిస్తోంది. 
ఆదాయం కోసం ఎన్ని చట్టాల్ని చేసినా ఈ రాజ్యాంగ వ్యతిరేక, అనైతిక కార్యాన్ని 
తక్షణం నిలిపివేయాలి. 


అనేక రాష్ట్రాల చట్టాల్ని పరిశీలించిన తర్వాత తెలిసేదేంటంటే బీహార్‌ తీసుకొచ్చిన 
చట్టం సమర్ధవంతమైంది. బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌, మహిళల విన్నపాల్ని 
పరిగణనలోకి తీసుకుని, వివేకంతో నిర్ణయం తీసుకుని ముందుకెళుతున్నారు. 
లాలూప్రసాద్‌తో కూడా కలిసారు. బీహార్‌ని చూసిన ఇతర రాష్ట్రాలు కూడా ఆ దిశగా 
సాగడానికి ఆసక్తీ, ఉత్సాహం చూపుతున్నాయి. అలాంటి చట్టాన్ని రూపొందించాలను 
కుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా ఉద్యమాల జాతీయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జూలై 
1, 2016న ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆవిర్భవించిందే నషాముక్తి భారత్‌ ఉద్యమం. 
దీంతో చైతన్యం, పోరాటం ముందుకెళుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో చేసిన యాత్రలే 
కాకుండా అక్టోబర్‌ 2 నుండీ దేశవ్యాప్త యాత్రకి కూడా స్వీకారం జరుగుతోంది. ఇది 
కేవలం ఒక్కడుగే, ముందు మరింత పోరాటం చేయాల్సుంది. మీరంతా ఆలోచనల్తో, 
ఆచరణలో ఈ మద్యవ్యతిరేక పోరాటానికి మీ సహాయ సహకారాలందించడమే కాకుండా 
దీనిని మరింత పటిష్టం చేయాల్సిందిగా కోరుతున్నాను. రాజకీయ వర్గాలు కూడా 
రాజ్యాంగానుసారం మనతో కలుస్తాయి. మనందరి ఈ పోరాటం తప్పక విజయవంత 
మవుతుందనే విశ్వాసం నాకు ఉంది. 


మద్యపాన వ్యతిరేకోద్యమం 5 


గుంపాదకుడి మాట 


"True Modernism 15 fearlessness of consciousness" 
— Rama Shankar Yadav @ vidrohi 
JNU Poet 


197 06$ మణిపూర్‌ని అట్టుడికించిన మీరాపైబి మద్య వ్యతిరేకోద్యమం నూపీలాన్‌ 
అనే మహిళా సంఘం ఆధ్వర్యంలో తీవ్రరూపం దాల్చింది. (గ్రామాల్లో ఎవరూ మద్యం 
తాగకుండా రాత్రుల్ళు స్త్రీలంతా కలిసికట్టుగా కాగడాలు పట్టుకుని కాపలా కాసిన రోజుల్లో, 
మద్యం తాగి పట్టుబడితే గుడ్డలూడదీసి, నల్లరంగు రాసి, గాడిద మీద ఊరేగించి పోలీసులకి 
అప్పగించిన సంఘటనలు చాలానే జరిగాయి. ఈశాన్య DÈS మిజోరాం దాకా ఆ 
స్ఫూర్తి ఆదర్శవంతంగా విస్తరించినా, ఆచరణాత్మకంగా ఈరోజు భయంకరమైన 
వినిమయదారీ సంస్కృతి అక్కడ రాజ్యమేలుతోంది. 'మీరాపైబిస్‌” అంటే చీకట్లో 
వెలుగుచూపే మార్గదర్శకులు. మరి నాటితో పోలిస్తే ఈరోజు మద్యపాన వ్యతిరేకోద్యమానికి 
దిక్సూచి ఎవరు? ఒక సాధారణ దగ్గుమందు నైజీరియావంటి దేశంలోని మొత్తం 
యువతరాన్ని నిర్వీర్యం చేసిన వేళ, ఫెవికాల్‌ మొదలుకుని వైట్‌నర్‌ వరకూ వంతులవారీగా 
ఈ దేశపు యువత చెడిపోడానికి ఎంచుకుంటున్న మార్గాల్ని మంచికి మళ్ళించే వారెవరు? 


కిందటేడాది చిక్‌ిమగ్‌ళూరు నుండి రాత్రి బస్సులో బెంగుళూరు వెళ్తుండగా ఒక 
ప్రయాణికుడు ఫూటుగా తాగి బస్సులో అరవడం మొదలెట్టాడు. ఒకట్రెండుసార్లు 
హెచ్చరించిన సిబ్బంది మూడోసారి బస్సాపి అతడ్ని రోడ్డుపై దింపేసి వెళ్ళిపోయారు. 
తాగుబోతు ప్రయాణికులతో మన ప్రభుత్వ వైఖరి ఎన్నడూ ఇలా ఉండటం నేను 
గమనించలేదు. అంతేకాదు, కర్ణాటక మద్యపాన నిషేధ ఆందోళన (కె. ఎమ్‌. ఎన్‌.ఎ.) 
సారధ్యంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని డిమాండ్‌ చేస్తూ వేలాదిమంది మహిళలు 
రాయచూరులో ఏకంగా 71 రోజులపాటు నిరవధిక సత్యాగ్రహం చేసి పాలకుల గుండెల్లో 
రైళ్ళు పరిగెత్తించారు. ఆ స్ఫూర్తిని కొనసాగించడంలో అక్కడి పౌరసమాజం, ప్రభుత్వం 
యంత్రాంగం పూర్తిగా కాకపోయినా ఎంతోకొంత ముందున్నాయనదడానికి పై సంఘటనే 
ఉదాహరణ. మరోవైపు తెలంగాణా తాగుబోతుల కమిటి” (టిటిసి)లు ఏర్పడి 
మందుబాబులకి మద్దతివ్వడం ఇక్కడో వైచిత్రి. 


ప్రపంచంలో ఏ సమాజ వికాసమయినా దాని హేతు వివేచన, స్వాతంత్ర్య కాంక్ష 
మీదనే ఆధారపడి ఉంటుంది. మద్యపాన వ్యతిరేకోద్యమం మానవ వికాసోద్యమంలో 


6 మానవీయ ఆసరా స్వరం 


భాగం. కనుకనే, మౌలికంగా అది మనుషుల్లోని అధమత్వాన్ని నిరసించి మానవత్వాన్ని 
ప్రేరేపించేది. ఆ పని కేవలం ఏదోక పాశ్వాన్ని పట్టుకువేలాడితే సిద్దించేది కాదు. బహుముఖ 
ప్రక్రియల్లో విస్సృతంగా జరగాల్సినది. మద్యపాన వ్యతిరేకోద్యమం సాంఘికార్దిక రాజకీయ 
సాంస్కృతికోద్యమం. అందుకే, మన కార్యాచరణ వేదికని ఎప్పటికప్పుడు వీలైనంత విశాలం 
చేసుకోవాలే కానీ కుదించుకోకూడదు. 2012లో మద్యపాన వ్యతిరేక ప్రచార సమితి 
తనని తాను విసృతపర్చుకుంటూనే వ్యసన వ్యతిరేక ప్రచార సమితిగా రూపాంతరం 
చెందింది. 


ఈమధ్యనే ఉత్తరప్రదేశ్‌ - ఉత్తరాఖండ్‌, అస్సాంలో కలిపి మొత్తంగా మూడొందల 
మందికిపైగా మద్యం బారినపడి మరణించారు. మన తెలుగు రాష్ట్రాల్లో సైతం మద్యపాన 
మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. దేశీవిదేశీ మద్యంతో మొహంమొత్తిన విద్యార్థులు, 
యువత ఖరీదయిన మాదకద్రవ్యాలకి బానిసలౌతున్న సంఘటనలు ఈమధ్య మరింత 
ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నాయి. రేవ్‌పార్టీ సంస్కృతి పెచ్చరిల్లుతోంది. ఇలాంటి 
సంక్షిష్ట సమయంలో ఉభయ తెలుగు Po నుండి కొద్దిమంది ఆలోచనాపరులచేత 
ఈ వ్యాసాలు రాయించి ప్రచురించడం జరుగుతోంది. అలాగే నషాముక్త్‌ మధ్యప్రదేశ్‌ à 
ఓర్‌ పహలా కదమ్‌ ప్రచురణలో నుండి మేధాపాట్మ్కర్‌ వ్యాస అనువాదాల్సీ, వివిధ రాష్ట్రాల్లో 
మద్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తుల పట్టికను తీసుకోవడం జరిగింది. ఇంకా 
దేశంలోనే సీనియర్‌ మద్య వ్యతిరేకోద్యమకారుడు పద్మచరణ్‌ నాయక్‌ గార్ని కల్సి చేసిన 
ఇంటర్వ్యూ కూడా ఇందులో చేర్చడం జరిగింది. 


తక్కువ సమయముండటం, పనుల భారం వలన పూర్తిస్థాయిలో సంకలనంపై 
దృష్టిపెట్టలేకపోయాను. మరోవైపు అనుకోని అనారోగ్యం, అనుకుని కూడా ఆగని 
ఆర్థికభారం వేధిస్తున్నప్పటికీ అంతిమంగా అక్షరసేద్యంపైనా, ప్రజాసంక్షేమం పైనా కల 
మమకారమే గెల్చి ఇదిలా మీచేతికొచ్చింది. అక్టోబరు 2న అధికారికంగా మద్యపాన 
వ్యతిరేకోద్యమంగా ప్రకటించాలనే డిమాండు ఎప్పట్నుంచో ఉంది. ఐతే, ప్రజల ఆలోచనల్లో 
రావాల్సిన మార్పూ, వాళ్ళే ఇవ్వాల్సిన తీర్చుల్ని కాదని వ్యక్తిగత ప్రచారాడంబరాల్ని తగ్గించి 
సమిష్టి ప్రయత్నాలమీద దృష్టి పెట్టగలగడమే ఉద్యమశక్తుల తక్షణ కర్తవ్యం. వ్యాసాలు 
రాసినవారికీ, సహకరించిన వారికీ కృతజ్ఞతలు. సెలవు. 


- గౌరవ్‌ 


మద్యపాన వ్యతిరేకోద్యమం 7 


మద్యం తదితర మత్తు పదార్దాలు, మాదక ర్రవ్యాల 
గురించిన మా ఇతర ప్రచురణలు 
1. మద్యంపై యుదం 
c G 
(తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది మద్యవ్యతిరేకోద్యమకారులకు స్ఫూర్తినిచ్చిన 
పుస్తకం) 
2. ధిక్మార స్వరాలు 
(మద్య వ్యతిరేకోద్యమ ధీశాలి దూబగుంట రోశమ్మ చివరి ఇంటర్వ్యూ) 


3. వ్యవస్థలు - వ్యసనాలు 


(వ్యసనాల గురించి సామాజిక సాంస్కృతిక కోణంలో సాధికార విశ్లేషణ) 
4.  మద్యపానమా? మానవత్వమా? 

(మద్యపానం గురించి మహిళా ఉద్యమకారుల అరుదైన వ్యాస సంకలనం) 
5. మానవతకు భరోసా 


(మద్యపాన వ్యతిరేక ప్రచార సమితి eed ఉత్సవాన్ని పురస్మరించుకొని 
ప్రచురించిన ఉద్యమకారుల వ్యాస సంకలన ఆవిష్కరణ దృశ్యం) 


8 మానవీయ ఆసరా స్వరం 


1. మద్యం, మాదక ద్రవ్యాలు లేని సమాజం 
సాధ్యమయ్యేది ఎప్పుడు? 
- కాత్యాయనీ విద్మహే, ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక, వరంగల్‌. 


మద్యం పరిశ్రమ, మాదక ద్రవ్యాల వ్యాపారం ప్రపంచంలో మూడవ అతిపెద్ద 
ఆర్థిక ఆదాయ వ్యవస్థలని అనేక జాతీయ అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. 
అంతర్జాతీయ స్థాయిలో పదిదేశాలలో జనాభా సంఖ్యను బట్టీ రెండవ స్థానంలోనూ, 
పేదరికంలో ప్రథమస్థానంలోనూ ఉన్న భారతదేశం వీటికి అతి పెద్ద మార్కెట్‌. ఆల్మాహాల్‌ 
వినియోగంలో 191 దేశాలలో భారతదేశానిది 76వ స్థానం. 1990-2017 మధ్య 
కాలంలో మద్యం వినిమయం బాగా పెరిగిన దిగువ, మధ్య ఆదాయమున్న దేశాలలో 
భారతదేశం కూడా ఒకటి. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ఆల్మాహాల్‌లో అయిదవ వంతు 
భారతీయులే వినియోగిస్తారని ఒక అంచనా. (లాన్సెట్‌ మ్యాగజైన్‌) దానికి ధీటుగా 
మాదకద్రవ్యాల వినియోగం కూడా ఈ కాలంలో బాగా పెరిగింది. భారత ప్రభుత్వ 
లెక్కల ప్రకారం వాటిని వాడుతున్న జనం 10.7 మిలియన్లు. పదిహేను పదహారేళ్ళ 
పిల్లలే మద్యానికి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారంటే ఇక యువత నిర్వీర్యం 
కాకుండా ఎలా ఉంటుంది? నాలుగు నెలల క్రితం విజయవాడలో, నిన్న గాక మొన్న 
వరంగల్‌లో గంజాయితో పట్టుబడిన యువకులు ఇంజనీరింగ్‌ కాలేజి విద్యార్థులకు 
అమ్మటానికి (10 జూన్‌ 2019 ఆంధ్రజ్యోతి వరంగల్‌ ఎడిషన్‌ వార్త) తెస్తున్నామని 
చెప్పిన ఘటనలు దానినే సంకేతించటం లేదా? పరిష్కార మార్గాలేమిటి? మద్యం మాదక 
ద్రవ్యాల వినియోగం వ్యక్తి నైతికతకు, ఆరోగ్యానికి సంబంధించిన సమస్య మాత్రమేనా? 
దాని వెనక ఉన్న రాజకీయార్థిక వాస్తవాలేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకకుండా, 
తెలుసుకోకుండా నిర్వీర్యమవుతున్న యువశక్తిని పునరుజ్జీవింపచేసుకొనటం సాధ్యమేనా? 
ఈ ప్రశ్నల వెలుగులో మద్యం మాదక ద్రవ్యాల వినిమయ చరిత్రను, వర్తమాన 
ప్రమాదకరస్థితిని, దానిని అధిగమించేందుకు రూపొందించిన జాతీయ అంతర్జాతీయ 
విధానాలను, ఆచరణలను, అంతిమ గమ్యాలను మనమిప్పుడు అధ్యయనం చెయ్యాలి. 


మద్యం, మాదక ద్రవ్యాలు ఎప్పటివి? 


మద్యం, మాదక ద్రవ్యాల మూల వనరు ప్రకృతి. ప్రాచీన మానవులు బహుశా 
ఆహార సేకరణ దశలోనే భూమిలో పుట్టి పెరిగే వృక్షజాతులలో ఏవి తమకు ఏ రకంగా 
ఉపయోగపడతాయో ప్రయోగాత్మకంగా తెలుసుకొంటున్న క్రమంలోనే వీటిని కనిపెట్టి 


మద్యపాన వ్యతిరేకోద్యమం 9 


ఉండాలి. తొలి వ్యవసాయదారులు రాలి పడిన పళ్ళు, పూలు కుళ్ళి పుల్లబడే క్రమంలో 
వచ్చే వాసన వల్ల కలిగిన మత్తు అనుభవం నుండి ప్రకృతిని పరిశీలిస్తూ ప్రయోగాలు 
చేస్తూ మద్యం తయారుచేసే ప్రక్రియను కనుక్కొని ఉంటారు. క్రీస్తుపూర్వం 6000 
సంవత్సరాల నాటికి నల్ల సముద్రానికి కాస్పియన్‌ సముద్రానికి మధ్యప్రాంతంలో మొదలై, 
కొద్దికాలానికి మెసపుటేమియాలోనూ ఆ తరువాత ఈజిష్ట్రలోనూ, రోమ్‌లోనూ మద్యం 
తయారీ ఊపందుకొన్నదని, మెడిటరేనియన్‌ సముద్ర మార్గంలో ఓడల మీద రవాణా 
అవుతూ ముఖ్యమైన వ్యాపారాలలో అది కూడా ఒకటి అయిందని చరిత్ర చెబుతుంది. 


మహువా పువ్వును నీళ్లల్లో నానేసి తీసే మద్యం, సోమలత నుండి తీసే మద్యం 
వేదాలలో ప్రస్తావించబడ్డాయి. యజ్ఞ్య యాగాదులలో సోమరస వినిమయం ఉండేది. 
అన్నం, గోధుమ, బార్లీ, ద్రాక్ష చెరకు, వివిధ రకాల పూలు మొదలైన వాటి నుండి 
మద్యం తయారుచేయటం కూడా అభివృద్ధి చెందింది. శుశ్రుతుడు వైద్య సంహితలో 
సోమరసం వయసు రానీయదని, వెయ్యి ఏనుగుల బలం ఇస్తుందని, దేవుడితో ఆధ్యాత్మిక, 
ఆత్మిక సంబంధాన్ని ఏర్పరుస్తుందని చెప్పాడు. తాటిచెట్ల నుండి తీసిన మద్యం గురించి 
చాళుక్యుని అర్థశాస్త్రం COO. అయితే మద్యం వల్ల కలిగే హానికర ప్రభావాలు 
అనుభవంలో తెలిసి వస్తున్న కొద్దీ దానిని దురలవాటుగా భావించటం మొదలైంది. 
మద్యపానం పురుష వ్యసనాలలో ఒకటిగా చర్చించబడింది. అశోకుడు దానికి వ్యతిరేకంగా 
శిలా శాసనాలను కూడా వేయించాడు. అయినా క్రీస్తు శకారంభానికే బారతదేశంలో 
మద్యం ఒక వ్యాపారంగా రూపొందుతూ, పన్నుల పరిధిలోకి కూడా రావటం 
గమనించవచ్చు. ఆస్టనిస్తాన్‌, రోమ్‌ వంటి విదేశాల నుండి మద్యం దిగుమతి కూడా 
మొదలైంది. వాల్మీకి రామాయణంలో మదిరా పాన ప్రస్తావనలు పుష్మలంగా ఉన్నాయి. 


మాదక ద్రవ్యాలలో నల్లమందు, గంజాయి ప్రధానమైనవి. నల్లమండు మూలవనరు 
గసగసాల చెట్టు. గసగసాలు సుగంధ ద్రవ్యాల కోవలోవి. పాపీజాటి చెట్ల నుండి వస్తాయి. 
పంట వేసిన మూడు నెలలకు తయారైన విత్తనపు కాయ కిందిభాగంలో బ్లేడు వంటి 
పదును సాధనంతో కోతపెడితే కారే పాలవంటి ద్రవం నల్లమందు తయారవుతుంది. 
దానికి అదే పాపీ జాతిమొక్కల ఇతర పదార్థాలను జత చేస్తే హెరాయిన్‌ వస్తుంది. 
క్రీస్తుపూర్వం మూడువేల ఏళ్ళనాటికే మెసపుటేమియా, ఈజిప్టు, గ్రీసు దేశాలలో నల్లమందు 
వినియోగం ఉందని చరిత్ర పరిశోధకులు నిర్ధారించారు. నొప్పిని తగ్గించే మత్తు పదార్ధంగా 
వైద్యశాస్త్రంలో ఉపయోగించబడేది. భారతదేశంలో క్రీస్తుపూర్వం 1000 నుండి 600 
సంవత్సరాల మధ్యకాలపు వైద్య విజ్ఞానగ్రంథాలు చెప్పబడే శుశుత సంహిత, చరక 
సంహితలలో Zu విలువల గల ద్రవ్యంగా నల్లమందు వినియోగంలో ఉన్నట్లు 
పేర్కొనబడింది. 


10 మానవీయ ఆసరా స్వరం 


గంజాయి మొక్క గురించి, దాని వినియోగ ప్రభావాల గురించి క్రీస్తుపూర్వం 
2000 నాటికే మానవాళికి తెలుసు. ఆ మొక్క జిగురు నుండి చరస్‌, పూల నుండి 
గంజాయి, ఆకులు, విత్తనాల నుండి don తయారవుతాయి. అధర్వణవేదం ఉద్రేకాల 
నుండి విశ్రాంతిని ఇచ్చే అయిదు పవిత్రమైన మొక్కలలో గంజాయి ఒకటని పేర్మొన్నది. 
శుశుత సంహిత, చరక సంహిత గంజాయి మొక్కను బెషధ మొక్కగా పేర్కొన్నాయి. 
జీర్ణశక్తిని పెంచి ఆకలిని కలిగించే విలువలు దానికి ఉన్నాయని పేర్కొన్నది. ఆ క్రమంలో 
హరిశ్చంద్రోపాఖ్యానం వంటి కావ్యాలలోనూ ప్రజా జీవిత చిత్రణలో భాగంగా ఈ మాదక 
ద్రవ్యాల వినియోగం ప్రస్తావనకు వచ్చింది. 


ఈ విధమైన ప్రకృతి పదార్థాల బహుళ ఉపయోగ వినియోగం వికృతిగా మారింది 
ఎప్పుడు? శారీరక బాధ ఉపశమనానికి, ఆ తరువాత మానసిక మేధో విశ్రాంతికి, 
సౌఖ్యానుభవానికి ఉపయోగిస్తూ ఎక్కువ మోతాదులో వాడటానికి, అలవాటు పడటానికి, 
వాడకుండా ఉండలేని $88 దిగజారిన క్రమంలో తొలుత వ్యక్తి సమస్యగా అక్కడి 
నుండి కుటుంబ సమస్యగా అంతిమంగా సామాజిక సమస్యగా తేలుతూ వచ్చినా 
అంతర్జాతీయ రాజకీయార్థిక ప్రాబల్యాలు, ప్రభావాలు ప్రబలే కొద్దీ మాత్రమే అది వికృతిగా 
మారిందన్న చారిత్రక వాస్తవం భారతదేశ అనుభవం నుండి దీనిని అర్థం చేసుకోవచ్చు. 


మద్యం మాదకద్రవ్యాల పట్ల వలసవాద వైఖరి 


వ్యాపార అవకాశాల కోసం ఒక దేశం వేరొక దేశ ప్రజలమీద, భూభాగాల మీద 
అధికారాన్ని పొందటానికి, విస్తరింపచేసుకొనటానికి చూసే విధానమే వలసవాదం. 1498 
మే 20న వాస్మోడగామా సముద్రమార్గంలో కాలికట్‌లోకి ప్రవేశించటంతో వలసవాదానికి 
తొలిబీజాలు పడ్డాయి. 1501లో మళ్ళీ వచ్చి కన్ననూరులో వ్యాపార కంపెనీ పెట్టి 
భూభాగాల ఆక్రమణకు, అధికార విస్తరణకు పూనుకొనటంతో మొలకెత్తి 1505 నాటికి 
పోర్చుగీసు గవర్నర్‌ జనరల్‌ నియామకంతో వేళ్ళూనుకొన్నది. పోర్చుగీసువారు పొందుతున్న 
లబ్ది ఐరోపా దేశాలను ఆకర్షించాయి. 


1600 సంవత్సరంలో ఈస్టిండియా కంపెనీగా ఏర్పడిన బ్రిటీషు వర్తకులు రాణి 
అనుమతితో భారతదేశానికి వచ్చి మొఘల్‌ పాలకులతో ఒప్పందాలు చేసుకొని సముద్రతీర 
ప్రాంతాలలో ఫ్యాక్టరీలు నిర్మించటం మొదలుపెట్టారు. 1602 లో డచ్చివారు వచ్చి 
మచిలీపట్నంలో వ్యాపారకేంద్రాన్ని ఏర్పరచుకొన్నారు. పోర్చుగీసులతో యుద్దాలు చేసి 
మద్రాస్‌ దగ్గర నాగపట్నాన్ని వశపరచుకొని దక్షిణ భారతదేశ వ్యాపారంపై పట్టు 
సాధించారు. 1644లో (ఫ్రెంచ్‌ ఈస్టిండియా కంపెనీ వచ్చి సూరత్‌, మచిలీ పట్నాలు 


మద్యపాన వ్యతిరేకోదధ్యమం 11 


కేంద్రంగా వ్యాపారం సాగించింది. భారతదేశంలో వ్యాపార ఆధిపత్యాలకోసం పోర్చుగీసు, 
ఇంగ్లాండ్‌, డచ్చి, (ఫెంచి దేశాల మధ్య పోటీ పరస్పర యుద్దాలతో, ఆక్రమణలతో 
సాగుతూ వచ్చింది. 1757 జూన్‌లో జరిగిన ప్లాసీ యుద్ధంతో బ్రిటీష్‌ అధికారం స్థిరపడి 
తూర్పు ఇండియా పాలనలోకి వచ్చింది భారతదేశం. 


అప్పటికి ఇంగ్లండ్‌లో ఆల్మహాల్‌ ఉత్పత్తి పెద్దఎత్తున పెరిగింది. 1737 నాటికి 
ఒక్క లండన్‌లోనే పదకొండు మిలియన్‌ గ్యాలన్ల జిన్‌ తయారయ్యేది అంటే 1757 
నాటికి ఆ స్థాయి ఎంతకు పెరిగివుంటుందో సులభంగా ఊహించవచ్చు. ఈ అదనపు ఉ 
తృ్పత్తికి అనివార్యంగా భారతదేశం మార్కెట్‌ అయ్యింది. బ్రిటన్‌ నుండి దిగుమతి అయ్యే 
మద్యాన్ని దేశీయ మార్కెట్లలో అమ్మటానికి, భారతీయ వ్యాపారవర్గం బ్రిటీష్‌ ఏజన్సీలకు 
దళారులుగా కొత్త అవతారం ఎత్తింది. అలా తలెత్తిన దళారీలలో పార్సీలు ప్రముఖులు. 
అతిస్వల్ప కాలంలో అంతులేని సంపదను కూడబెట్టుకొన్న పార్సీలు అనతికాలంలో 
బ్రిటీషువారి మార్గదర్శకత్వంలో బాంబే రేవులు దగ్గరలో ఉడాన్‌ ద్వీపంలో లిక్కర్‌ ఉ 
త్సత్తికి స్వయంగా పూనుకున్నారు. 1790లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఎక్సయిజ్‌ విధానాన్ని 
ప్రకటించి, మద్యం ఉత్పత్తి అమ్మకాలపై అధికారం స్థిరపరచుకొన్నది. మద్యం రెవిన్యూ 
వనరుగా మారింది అక్కడే. 


సైన్యం కోసం రమ్‌ తయారుచేయటానికి 1805లో కాన్పూరులో మొదటి డిస్టిలరీ 
ఏర్పడింది. 1862 నాటికి కేంద్రీకృత డిస్టిలరీ విధానం ప్రవేశపెట్టబడింది. పదేళ్ళు 
తిరగకుండానే సారా దుకాణాల వేలం పాటల పద్ధతి వచ్చింది. మద్యం పరిశ్రమ 
పర్యవేక్షణకు ప్రత్యేక ఎక్సయిజ్‌ శాఖనే ఏర్పరచింది బ్రిటిష్‌ ప్రభుత్వం. 1901 నాటికి 
దేశంలో 14 డిస్టిలరీలు ఏర్పడ్డాయి. 1857లోనే దక్షిణాదిలో ఏర్పడిన నీలగిరి బ్రవరీస్‌, 
కాసల్‌ బ్రవరీస్‌ వంటి అయిదు మద్యం కంపెనీలను కలిపి థామస్‌ లేష్‌మాన్‌ అనే 
స్మాట్‌ దేశస్తుడు 1915 యునైటెడ్‌ బ్రేవరీస్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ కంపెనీని బెంగుళూరులో 
స్థాపించాడు. ఇదే ఆ తరువాత కింగ్‌ఫిషర్‌ వంటి బహుళ మద్యం బ్రాండ్ల ఉత్పత్తిలో 
అతిపెద్ద వాటా గల సంస్థగా బలపడింది. ఈ నేపథ్యంలో అంతవరకు కొద్దిమంది 
వ్యక్తులకు సంపన్న వర్గానికి ఉపయోగ వస్తువుగా ఉన్న మద్యం వ్యాపార సరుకుగా 
రూపాంతరం చెందింది. ఆ రకంగా మద్యం పెట్టుబడిదారులకు లాభాలను, ప్రభుత్వానికి 
రెవిన్యూను తెచ్చిపెట్టే పరిశ్రమగా విస్తరించటం మొదలైంది. 


నగరం మధ్యలో సారా దుకాణాలు తెరవటం, దుకాణాల సంఖ్య పెంచటం 
మద్యాన్ని మనుషులకు అలవాటు చేయటమేనని జ్యోతీబాపూలే, కందుకూరి వీరేశలింగం 


12 మానవీయ ఆసరా స్వరం 


వంటి సంస్కర్తలు తమ నిరసన ప్రకటించారు. 1887లో త్రాగుబోతుతనం మీద వ్యాసం 
రాస్తూ వీరేశలింగం గత పదేళ్ళలో తమ వూళ్ళో (రాజమండ్రి) సారా దుకాణాలు పదిరెట్లు 
పెరిగాయని ఆందోళన చెందటం, ఒక్కమద్రాసు ప్రెసిడెన్సీలోనే 1885-86 సంవత్సరానికి 
సారా ఆదాయం 80,53,102 రూపాయలని అది గత సంవత్సరపు ఆదాయంకన్నా 
లక్షా పన్నెండు వేలు ఎక్కువని చెప్పటం చూస్తే సారా వ్యాపార ప్రపంచ విస్తరణ బ్రిటీష్‌ 
వలస పాలనలో ఎంతవేగవంతంగా జరిగిందో, రెవిన్యూను ఎలా పెంచుతూ పోయిందో 
అర్థం అవుతుంది. గురజాడ అప్పారావు కన్యాశుల్మం నాటకంలో సారాయి దుకాణం 
చుట్టూ కొంత కథను నడపటం ద్వారా మద్రాస్‌ నుండి విజయనగరం ప్రాంతాలకు 
సారాను ఒక వ్యాపారంగా విస్తరింపచేసిన బ్రిటిష్‌ ఎక్సయిజ్‌ విధానం వైపు పాఠకుల 
చూపును తిప్పాడు. 


పెద్ద ఎత్తున త్రాగుబోతులను తయారుచేస్తున్నదన్న విమర్శకు సమాధానంగా 
1905లో బ్రిటీష్‌ ప్రభుత్వం ప్రకటించిన మద్యం విధానానికి “అత్యధిక ఆదాయం, 
అతితక్కువ వినియోగం” లక్ష్యం అయ్యింది. మద్యంపై పన్ను విపరీతంగా పెంచి ప్రభుత్వ 
రెవిన్యూకు లోటు లేకుండా చూసుకొనటం, పన్ను అధికం చేయటం ద్వారా 
వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గి త్రాగుడుకు దూరం అవుతారనీ చెప్పటం ఇందులోని 
పరమార్ధం. అందుకు తొంభై రెండేళ్లక్రితం 1813లో నల్లమందు విషయంలో బెంగాల్‌లో 
వచ్చిన చట్టం భారతదేశంలో నల్లమందు వినిమయ నియంత్రణకు “కనిష్ట వినియోగం 
నుండి గరిష్ట రెవిన్యూ విధానాన్నే ప్రతిపాదించటం గమనించదగింది. అంతిమంగా 
అవి దొంగసారా తయారీకి, అక్రమ రవాణాలకు కారణమై మద్యం నల్లమందు వ్యాపారాల 
చుట్టూ నేర వ్యవస్త ప్రబలటానికి దారితీశాయన్నది వాస్తవం. 


ఇక నల్లమందు వ్యవహారం. పోర్చుగీసు దేశస్థుడు, కన్ననూరు వ్యాపార కంపెనీ 
ఉద్యోగి, అయిన బార్బ్చోసా యాత్రా రచన 1511 నాటికే భారతదేశంలో ఉన్న నల్లమందు 
ఉత్పత్తి గురించి ప్రస్తావిస్తే 16వ శతాబ్ది తొలిభాగంలో డచ్చివాళ్లు నల్లమందు వ్యాపారమే 
చేశారు. 1757లో బెంగాల్‌ ప్రెసిడెన్సీపై పాలనాధికారం, పన్ను వసూలు అధికారం 
స్థిరపరచుకొన్న తూర్పు ఇండియా కంపెనీ బీహార్‌ తదితర ఇరుగుపొరుగు రాష్ట్రాలతో 
రైతులతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకొని నల్లమందునిచ్చే పాపీ మొక్కల సాగుపై 
ఏకస్వామ్యాన్ని సాధించింది. పాపీ మొక్కల సాగుకై స్థానిక కొయరీ కుల సమూహం 
మీద ఒత్తిడి తీసుకురావటం కూడా ఇందులో భాగమే. 1773లో భారతదేశానికి మొదటి 
గవర్నర్‌ జనరల్‌గా వచ్చిన వారెన్‌ హేస్టింగ్స్‌ నల్లమందు వ్యాపారాన్ని మొత్తంగా తూర్పు 
ఇండియా కంపెనీ ప్రభుత్వం కిందికి తెచ్చాడు. బెంగాల్‌, బీహార్‌ మొదలైన ప్రాంతాలను 
డివిజన్లుగా విభజించి ప్రొవెన్నియల్‌ కౌన్సిల్‌ను ఏర్పరచి రెవిన్యూ వసూలుపై ఇంగ్లీష్‌ 


మద్యపాన వ్యతిరేకోద్యమం 13 


వారి అధికారాన్ని స్థాపించాడు. డివిజన్లను అనేక జిల్లాలుగా విభజించి పన్ను వసూలు 
బాధ్యులుగా దేశీయులను దివానులుగా నియమించాడు. ఆ రకంగా చైనాకు ఎగుమతిచేసే 
నల్లమందు ఉత్పత్తి, అమ్మకాలపై పూర్తి నియంత్రణ ఏర్పరచగలిగాడు. ఇందువల్ల 
భారతదేశంలో బ్రిటిష్‌ ప్రభుత్వపు రెవిన్యూలో ఏడింట ఒక వంతు ఆదాయం నల్లమందు 
ద్వారా పొందగలిగింది. బెంగాల్‌ నల్లమందుపై తూర్పు ఇండియా కంపెనీ గుత్తాధిపత్యం 
gs సాధించిన విజయానికి బహుమతి అని ఒక అభిప్రాయం కూడా ఉంది. 


బ్రిటన్‌ చైనాతో ఉన్న వ్యాపార స్పర్ధను పరిష్కరించుకొనటానికి భారతదేశపు 
నల్లమందును సాధనంగా చేసుకొన్నది. అంతవరకూ భారతదేశం నుండి పత్తిని, ఇంగ్లండ్‌ 
నుండి వెండిని ఎగుమతిచేసి చైనా నుండి టీ, సిల్మ్‌ను దిగుమతి చేసుకొంటూ వస్తున్న 
క్రమంలో ఆర్థికంగా చైనాదే పైచేయిగా ఉండటం బ్రిటన్‌ భరించలేకపోయింది. నల్లమందు 
వేలం మొదలుపెట్టి చైనాకు రవాణా చేయటం ద్వారా చైనా టీ కోసం తాను వెచ్చిస్తున్న 
వెండిని తిరిగి పొందాలని భావించింది. ఆ రకంగా ఏకకాలంలో భారత చైనా దేశాల 
దోపిడీకి వ్యూహం సిద్ధం చేసింది. 1806-1809 మధ్య మూడేళ్ళ కాలంలో ఏడు 
మిలియన్ల వెండి డాలర్లు నల్ల మందు వల్ల భారతదేశానికి చేరాయంటే చైనాలోకి అది 
ఎంతగా వెల్లువై పారిందో అర్థం చేసుకోవచ్చు. చైనాకు ఎగుమతిచేసే వెండి నగదు 
తెచ్చే అవసరం లేకుండానే - చెల్లింపబడేవి. పైగా బ్రిటిష్‌ ఖజానాకు ఏటా 60 లక్షలపౌండ్ల 
వరకూ రెవిన్యూ జమచేయటానికి వీలయింది. 1893లో ఏర్పరచిన రాయల్‌ కమిషన్‌ 
అనేకమందిని విచారించిన మీదట నల్లమందు నిషేధం స్థానిక ప్రజలకు అంగీకారం 
కాదని, అది వ్యక్తి స్వేచ్చలో, ప్రజల నిత్యజీవిత అలవట్లలో, మతవిశ్వాసాలలో జోక్యం 
చేసుకొనటమే అవుతుందని నిర్ధారించి చెప్పటంలోనూ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల 
కోణమే ప్రధానమైనది. ఆ దృష్టానే బ్రిటిష్‌ వలస ప్రభుత్వం నల్లమందు నిషేధ చట్టాలను 
చేసినా అక్రమ మార్గాలలోనైనా అక్కడికి నల్లమందు చేరవేయటానికి అనుమతులు ఇచ్చింది. 
అవకాశాలు కల్పించింది. ప్రయివేటు సంస్థలను, వర్తకులను ప్రోత్సహించింది. 


దానిని ఎదుర్కొని తమ ఆర్థికవ్యవస్థను, ప్రజలను కాపాడుకొనటానికి నల్లమందు 
అక్రమ రవాణాను అరికట్టేందుకు చైనా పూనుకొనేసరికి సహించలేక బ్రిటన్‌ నల్లమందు 
మార్కెట్‌ కోసం రెండు యుద్దాలు (మొదటి నల్లమందు యుద్ధం - 1839-1842 & 
రెండవ నల్లమందు యుద్ధం 1856-1860) చేసి మొదట హాంకాంగ్‌, సింగపూర్‌లను 
వశం చేసుకొని మరొక అయిదు ఓడరేవుల మీద పట్టు సాధించటం, తరువాత మరొక 
పదకొండు రేవులను ఆక్రమించటం సామ్రాజ్యవాద స్వభావాన్నే ప్రతిఫలిస్తాయి. ఈ 
పరిస్థితి నల్లమందు వ్యాపారం కేంద్రంగా దేశీయ దళారీ బూర్జువా వర్ణం బలపడటానికి 


కారణం అయింది. 


14 మానవీయ ఆసరా స్వరం 


బొంబాయిలో ధనిక వర్తకుడైన Hon జిజీభాయి టాటా, జార్డిన్‌ మాత్‌ సన్‌ 
అండ్‌ కంపెనీతో, రెమింగ్టన్‌ క్రాష్టర్‌ అండ్‌ కంపెనీతో కలిసి మాల్వా నల్లమందు 
సిండికేట్‌ను ఏర్పరచటమే కాక 1859 హాంకాంగ్‌లో పత్తి, నల్లమందు వ్యాపారాలకు 
కంపెనీ తెరవటం, షాంఘైలో శాఖ పెట్టేంతగా విస్తరించటం, 1830 నాటికే 
అహమ్మదాబాద్‌ వ్యాపారులు మాల్వాలో నల్లమందు కొనుగోలుకు ఏజెంట్లను ఏర్పరచుకొనే 
స్థాయికి ఎదగటం, బ్రాంచ్‌లు ఏర్పరచటం, భారతీయ వర్తకులు చైనాలో వున్న బ్రిటిష్‌ 
వరి en OS మాత్‌ సన్‌ అండ్‌ కంపెనీకి ఏజెంట్లుగా నల్లమందు వ్యాపారంలో పనిచేయటం, 
చివరకు బ్రిటన్‌కు, చైనాకు జరిగిన నల్లమందు యుద్దాలలో బ్రిటిష్‌ సైన్యాలను చైనాకు 
చేరవేయటానికి నౌకలను ఇయ్యటం, టాటాతో పాటు వ్యాపార రంగంలో ప్రముఖంగా 
చెప్పబడే బిర్లాలు బొంబాయి నల్లమందు రోజువారీ ధరలపై పందెం కాస్తూ సంపన్న 
వర్గంగా ఎదగటం, అనతికాలంలోనే చైనాకు నల్లమందు ఎగుమతిదారులుగా మారటం 
ఇవన్నీ భారతదేశపు బూర్జువా వర్గం సామ్రాజ్యవాదంతో ఎంతగా కలిసిపోయిందో స్పష్టం 
చేస్తాయి. ఈ విధంగా సామ్రాజ్యవాద పెట్టుబడి ప్రయోజనాలు ఎరువుగా పెరిగిన 
నల్లమందు వ్యాపార స్వభావమే ఈనాటి మాదకద్రవ్యాల వ్యాపారాల సారం కాదా అన్నది 
కీలకమైన ప్రశ్న. 


వలస పాలనలో మద్యం, మాదక ద్రవ్యాల వ్యాపారాల పట్ల భారతీయుల వైఖరి 
ఏమిటి? 


మద్యం మాదకద్రవ్యాల వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతూ, వలస కంపెనీలకు 
ఏజెంట్లుగా పనిచేస్తూ లాభాలను eO ఒకవైపు భారతీయులలో సంపన్న వర్గం ఒకటి 
అభివృద్ధి చెందుతూనే ఉన్నా మరొకవైపు జాతీయోద్యమ అవసరాల నుండి మద్యం, 
మాదకద్రవ్యాల నిషేధాన్ని కోరే వర్గం పెరుగుతూ వచ్చింది. సామాజిక ఆర్థిక ఆరోగ్య 
కారణాల రీత్యా అది విసర్జించవలసినదని ప్రచారం చేశారు. దేశీయుల నైతిక సంక్షేమం 
దృష్ట్వా 1921 నుండి జాతీయ కాంగ్రెస్‌ మద్యపానాన్ని నల్లమందును నిషేధించాలని 
తీర్మానాలు చేస్తూ వచ్చింది. ఆ మేరకు బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చింది.. 1925లో 
అంతర్జాతీయ నల్లమందు కాన్ఫరెన్స్‌కు ప్రపంచవ్యాప్తికంగా రవాణాను నియంత్రించాలని 
కోరుతూ పంపబడిన విన్నపాలలో భారతదేశం నుండి గాంధీ, రవీంద్రనాథ్‌ ఠాగోర్‌లతో 
సహా అనేకమంది సంతకాలతో ఉన్న విన్నపం కూడా ఒకటి. 1937 ఎన్నికల ద్వారా 
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలలో మద్య నిషేధానికి కొన్ని చర్యలు తీసుకోబడ్డాయి. 
దేశీయుల నిరసన మాత్రమే కాక అంతర్జాతీయంగా ఇతర దేశాల నుండి వస్తున్న విమర్శల, 
ఒత్తిడుల నేపథ్యంలో 1946 నాటికి బ్రిటిష్‌ ప్రభుత్వం నియంత్రణ దిశగా అడుగులు 
వేయక తప్పనిసరి అయింది. 


మద్యపాన వ్యతిరేకోదధ్యమం 15 


1947 ఆగష్టు 15 తరువాత మద్యం మాదక ద్రవ్యాల వ్యాపారం పట్ల భారత 
ప్రభుత్వ వైఖరి ఏమిటి? 


1946 నాటికే యునైటెడ్‌ బ్రివరీస్‌ లిమిటెడ్‌లో షేర్లు సంపాదించటం మొదలుపెట్టి 
విఠల్‌ మాల్యా 1947లో దానికి మొదటి భారతీయ చైర్‌ పర్సన్‌ అయినాడు. 1952లో 
మాక్‌ డోవెల్‌ అండ్‌ కంపెనీని కొనేసి అక్కడి నుండి మద్యం వ్యాపార ప్రపంచాన్ని 
విస్తరింపచేసుకొన్నాడు. ఆర్థిక నేరాలతో దేశం వదిలిపోయిన విజయమాల్యా అతని 
వారసుడే. యునైటెడ్‌ బ్రివరీస్‌లో ఒక భాగం అయిన యునైటెడ్‌ స్పిరిట్స్‌ లిమిటెడ్‌ 
మద్యం ఉత్పత్తి పరిణామం దృష్ట్యా అధికారం చేపట్టినా మద్యం వ్యాపారం పట్ల తటస్థ 
వైఖరినే అవలంభించిందని అర్థం అవుతుంది. రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలలో మాత్రం 
మద్య నిషేధాన్ని స్టేట్‌ పాలసీగా ప్రకటించింది. మద్య నిషేధానికి అవసరమైన 
విధివిధానాలు నిర్ణయించటానికి శ్రీమన్నారాయణ కమిటీ వేసింది. (1954), అది మద్యం 
నుండి అన్ని రకాల మత్తు పదార్థాల మీదా ప్రభుత్వం వసూలు చేసే పన్ను పేద వర్గాలకు 
భారమై అసమానతలను పెంచి పోషించేదిగా ఉందని కనుక సాధ్యమైనంత త్వరగా 
వాటిని నిర్మూలించటానికి గ్రామస్థాయి నుండి పని ప్రారంభించాలని సిఫారసు చేసింది. 
కానీ 1958 ఏప్రిల్‌ 1 ని మద్య నిషేధ అమలు లక్ష్యంగా ప్రకటిస్తే రెండేళ్లు తిరగకుండానే 
వైఫల్యాన్ని అంగీకరించిన దుస్థితి కాంగ్రెస్‌ ప్రభుత్వానిది. దానిని సాంఘిక సంక్షేమ ఉ 
ద్యమంగా కొనసాగించాలని నిర్ణయించి 1968లో మళ్ళీ టేక్‌చంద్‌ కమిటీని ఏర్పరచటం 
జరిగింది. 1970 నాటికి సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చెయ్యాలని ఆ కమిటీ 
సూచిస్తే అదీ ఎవరికీ పట్టనిదే అయింది. అదే 70లలో జాతీయ స్థాయిలో మద్య నిషేధాన్ని 
ఎత్తివేయటంతో మద్య నిషేద నాటకానికి తెరపడింది. హరిత విప్లవం ఫలితంగా ఏర్పడిన 
నూతన ధనికవర్గం సంపదలను త్వరితగతిని పెంచుకొనటానికి మద్యం వ్యాపారం దగ్గరి 
త్రోవ అయింది. రాజకీయాలలో డబ్బు, మద్యం ప్రధానపాత్ర వహించే పాడుకాలం 
పండి రాజకీయ పార్టీలకు, ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలవారందరికి మద్యం కాంట్రాక్టర్లతో 
దగ్గరి సంబంధాలు ఏర్పడ్డాయి. సారా కాంట్రాక్టర్లు రాజకీయాలను ప్రభావితం చేసే 
దశ నుండి తామే ప్రత్యక్ష రాజకీయాలలో భాగమయ్యారు. 

(బ్రిటిష్‌ ప్రభుత్వం వలెనే భారతప్రభుత్వం కూడా సారావేలంపాటలను స్వయంగా 
నిర్వహిస్తుంది. ప్రాంతాల వారీగా సారా అమ్మకం హక్కులు పొందినవాళ్ళు చిన్నమొత్తం 
అమ్మకాలకు సరుకును ఆ ప్రాంతంలో అనేక దుకాణాలకు ఇస్తారు. 1955లో 


శ్రీమన్నారాయణ గ్రామీణ పట్టణ ప్రాంతాల మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించాలని 
అంటే ఈ విధానం వల్ల మద్యం అమ్మే దుకాణాల సంఖ్యలో 1980 ల నాటికే అధిక 


16 మానవీయ ఆసరా స్వరం 


పెరుగుదల చూస్తాం. దుకాణాలకు సరఫరా అయ్యే మద్యం పరిణామాన్ని క్రమంగా 
తగ్గించాలని ఆనాటి కమిటీ సూచిస్తే ఇప్పుడు డిసెంబర్‌ 31 నూతన సంవత్సరానికి 
ఆహ్వానం పలకటానికి ప్రతిచోటికి మామూలు రోజులకన్నా ఎక్కువ మద్యం సరఫరా 
చేయటానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకొనే దశ వచ్చింది. ఇక ఎన్నికల వేళ మద్యం 
సరఫరా విషయం చెప్పనే అక్కరలేదు. పారిశ్రామిక ప్రాంత పరిసరాలలో మద్యం 
దుకాణాలను మూసివేయాలని 1955లో కమిటీ సూచిస్తే 1980 ల నాటికి సింగరేణి 
బొగ్గుగనుల ప్రాంతాలలో బొగ్గుబావిలో నుండి బయటకు వచ్చిన కార్మికులను తనవైపు 
తిప్పుకొంటూ సారా దుకాణాలు అనేకం తెరచుకొని వాళ్ళ సంపాదనలో అధిక మొత్తాన్ని 
దోచుకొనటం ఒక విషాద వాస్తవం. కార్మికుల శ్రమను తక్కువ వేతనాలకు కొనుక్నోగలిగిన 
పెట్టుబడి చేసే శ్రమ దోపిడీకి తోడు సారా అమ్మకం ద్వారా ఆ వచ్చిన వేతనంలో 
ఎక్కువ భాగాన్ని దోచుకొనే ఆర్ధిక రాజకీయాలను కైతికాల పోశెట్టి కథనాలుగా వచ్చిన 
బండకింద బతుకులు పుస్తకం (1987)853 “సారా హర్రాజులు, 'సారాగవురుమెంటు” 
బట్టబయలుచేశాయి. ప్రధాన రహదారులకు నివాస స్థలాలకు మద్యం దుకాణాలు దూరంగా 
ఉండేట్లు చర్యలు తీసుకొనాలని శ్రీమన్నారాయణ కమిటీ చేసిన సూచనలు తుంగలో 
తొక్కబడిన వైనం ఈనాడు ప్రధాన రహదారులమీద విచ్చలవిడిగా దగ్గరదగ్గరే ఉండే 
దుకాణాలను చూస్తే అర్ధం అవుతుంది. అంతేకాదు బడులకు, కాలేజీలకు అతి సమీపంలోనే 
ఇప్పుడవి మనకు దర్శనమిస్తాయి. 


మగవాడి మద్యం వినిమయం కుటుంబ ఆర్థిక పరిస్థితిని హీనపరచి, పిల్లలకు 
భవిష్యత్తు లేకుండా చేసి (o మీద హింసగా మారిన పరిస్థితులలో సారాకు వ్యతిరేకంగా 
మహిళలు ఉద్యమించి (1992) సారా నిషేధ చట్టాన్ని తెచ్చుకొన్నా అతికొద్ది కాలంలోనే 
ప్రభుత్వం మాటతప్పి సారా వ్యాపారాన్ని పెద్ద ఎత్తున సాగిస్తూనే ఉంది. 2006 నాటికే 
ఒక అధ్యయనం భారతీయ బీరు పరిశ్రమ 4.32 మిలియన్‌ హెక్టార్ల బీరును ఉత్పత్తి 
చేస్తున్నదని అది ప్రతి ఏటా 17 శాతం పెరుగుతున్నదని పేర్కొన్నది. ఇది కాక స్పిరిట్‌ 
పరిశ్రమ ప్రత్యేకం. అందులో, మళ్ళీ మూడు రకాల ఉత్పత్తులు. ఇండియా మేడ్‌ ఫారిన్‌ 
లిక్కర్‌ ఒకటి. బహుళ జాతి కంపెనీలు ఉత్పత్తిచేసే విస్కీ రమ్‌, జిన్‌, బ్రాందీ, వోడ్మా 
వంటివి ఇందులోకి వస్తాయి. అందులో మళ్ళీ ఎన్నో బ్రాండ్లు. రెండవది ఇండియా మేడ్‌ 
కంట్రీ లిక్కర్‌. లైసెన్స్‌ పొందిన డిస్టిలరీల ద్వారా ఉత్పత్తి అయ్యే మద్యం. మూడవది 
అక్రమ సారా. మొత్తంమీద మద్యం ఉత్పత్తి అమ్మకాల ప్రక్రియలో 1.5 మిలియన్ల జనం 
ఉద్యోగులుగా ఉన్న వ్యవస్థ ఇది. 


మద్యపాన వ్యతిరేకోద్యమం 17 


నల్లమందు వంటి మాదకద్రవ్యాల సాగు, తయారీలపై నియంత్రన 1950 ఏప్రిల్‌ 
1 నుండి కేంద్ర ప్రభుత్వానిదే అయినా 1857, 1878 నల్లమందు చట్టాలు 1980 
నాటి డేంజరస్‌ డ్రగ్‌ యాక్ట్‌ అన్ని సమన్వయిస్తాయని 1950 చట్టంలో 25750. 
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అంతర్జాతీయ సమస్యగా తీవ్రస్థాయిలో చర్చించబడుతున్న 
నేపథ్యంలో బ్రిటీష్‌ పాలనాకాలపు ఆ చట్టాలను తొలగతోసి 1985లో కొత్త చట్టం 
చేసింది భారత ప్రభుత్వం. ది నార్మోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకో ట్రాఫిక్‌ సబ్‌స్టైన్స్‌ యాక్ట్‌తో 
పాటు ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇలిసిట్‌ ట్రాఫికింగ్‌ ఇన్‌ నార్మోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకో ట్రోపిక్‌ 
సబ్‌స్టైన్స్‌ చట్టం కూడా చేసింది. ఈ చట్టాల ప్రకారం నార్మోటిక్‌ కమిషన్‌కు నల్లమందు 
తదితర మాదకద్రవ్యాల ఉత్పత్తి వ్యాపారాల నియంత్రణాధికారం లభించింది. భద్రపరచడం, 
అమ్మటం, కొనటం, వినియోగించటం, రవాణా బెయిలు లేని నేరాలు అయినాయి. 
నేరస్థాయినిబట్టి 10 వేల నుండి లక్షవరకు జరిమానా, ఒక సంవత్సరం నుండి ఇరవై 
ఏళ్ల వరకుజైలుశిక్ష విధించబడుతుంది. ఈ క్రమంలో 1990లలో భారతదేశం మాదక 
ద్రవ్యాల వ్యాపార వినిమయాలలో ఎంత ప్రమాదకరస్థాయికి చేరిందో తెలిసిరావటం 
మొదలైంది. 


మద్యం మాదక ద్రవ్యాల వినిమయ వ్యాపారాల వర్తమానం ఏమిటి? 


1990-2017 మధ్యకాలంలో 189 దేశాలలో మద్యం వినియోగ ధోరణులను 
అధ్యయనం చేసి జర్మన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుడు జాకోబ్‌ మాన్తే (మే 7, 2019, 
ది లాన్సెట్స్‌ ఈ కాలంలో ఇండియా, చైనా, వియత్నాంలలో మద్యం వినిమయం బాగా 
పెరిగిందని అందువల్ల గ్లోబల్‌ వినిమమం 1990లో ఒకరికి 5.9 లీటర్లుగా ఉన్న 
మద్యం వినిమయం 2017 నాటికి 6.5 లీటర్లకు పెరిగిందని పేర్కొన్నాడు. ప్రపంచం 
మొత్తంమీద ఆల్మహాల్‌ వినిమయం 70 శాతం పెరిగితే భారతదేశంలో 38 పెరిగిందని 
ఆ అధ్యయనం చెప్తుంది. ఈ ధోరణి చూస్తే 2025 నాటికి ప్రపంచ మద్యం వినియోగాన్ని 
పదిశాతం తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పెట్టుకొన్న లక్ష్యం నెరవేరేలా లేదంటాడు 
జాకోబ్‌. 


భారతదేశంలో మద్యం పరిశ్రమ 35 బిలియన్‌ డాలర్ల విలువతో ప్రపంచంలో 
మూడవ స్థానంలో ఉందని చెప్తారు. ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో ఆపరేషన్‌ అండ్‌ 
డెవలప్‌మెంట్‌ 2015లో విడుదలచేసిన నివేదిక ప్రకారం 1992-2012 మధ్య దేశంలో 
మద్యం వినియోగం 55 శాతం పెరిగింది. ఆ గణాంకాలు యువజనులలో మద్యం 
వినియోగం పెరుగుతున్న ధోరణిని సూచిస్తాయి. 2011-12లో రాష్ట్రాల వారీ 


18 మానవీయ ఆసరా స్వరం 


వినియోగంలో ఆంధ్రదేశం అన్నిటికన్నా పై స్థాయిలో వుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ 
ఆల్మహాల్‌ రెవిన్యూ మీదనే ఆధారపడ్డాయని కెపిఎం బషీర్‌ (ది హిందూ, 8-12-2013) 
అంటారు. రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌లో అయిదింట ఒకవంతు మద్యం ద్వారానే వస్తుంది. 
అది ఏడాదికేడాది పెరుగుతున్నది. తమిళనాడు, కేరళ, ఢిల్లీ వంటి చోట్ల హోల్సేల్‌, 
రిటైల్‌ వ్యాపారాలు అన్నీ ప్రభుత్వమే చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌ ఒరిస్సా, బీహార్‌ వంటి 
చోట్ల ప్రభుత్వాలది హోల్‌సేల్‌ వ్యాపారం, రిటైల్‌ అమ్మకాలు ప్రయివేటు వ్యక్తులవి. 
మహారాష్ట్రలో అది పూర్తిగా ప్రయివేట్‌ వ్యక్తుల చేతుల్లోనే. ఉత్పత్తి ధరకు రిటైల్‌ అమ్మకానికి 
మద్య అమ్మకం ధరలో అంతులేని వ్యత్యాసం. రకరకాల పన్నుల రూపంలో ఈ 
వ్యత్యాసమంతా ప్రభుత్వాలకే పోతుంది. ఈ రెవిన్యూలో సింహభాగం శ్రామికవర్గం 
నుండే వెళ్తుంది కనుక అసమతుల్యత మరీ పెరిగిపోతుంది అంటారు పరిశీలకులు. 


మాదకద్రవ్యాల సమస్య అంతర్జాతీయమైనది. ఆఫ్టనిస్తాన్‌లో 61 మిలియన్ల 
సంవత్సర మార్మెట్‌ గల పెద్ద పరిశ్రమ అది. ప్రపంచంలోకెల్లా అత్యధిక మాదక ద్రవ్యాల 
ఉత్పత్తికేంద్రం మయన్మార్‌. ఆసియాలో ప్రధాన అక్రమ నల్లమందు ఉత్పాదన కేంద్రాలు 
ఆఫ్టనిస్తాన్‌, ఇరాన్‌, పాకిస్థాన్‌. డ్రగ్స్‌ అండ్‌ ga కు సంబంధించిన యునైటెడ్‌ నేషన్స్‌ 
ఆఫీసు విడుదల చేసిన 2017 ప్రపంచ మాదక ద్రవ్యాల నివేదిక ప్రకారం 2015లో 
ప్రపంచ ప్రజలలో 5.3 శాతం మంది ఒకసారైనా డ్రగ్స్‌ వినియోగించినవాళ్ళే. 2015 
యు.ఎన్‌.ఓ. నివేదిక ప్రకారం ప్రపంచంలో మొత్తంలో 230 మిలియన్ల ప్రజల వద్ద 
మాదక ద్రవ్యాలు ఉన్నాయి. దేశ సరిహద్దులు కూడా దాటి మాదకద్రవ్యాల అక్రమ 
రవాణా ప్రమాదకర స్తాయిలో జరుగుతున్నది. భారతదేశం ద్వారా అక్రమరవాణా 1980 
నుండి ఎక్కువైంది. ఇండియా పాకిస్థాన్‌ సరిహద్దుల గుండా జరుగుతున్న మాదక ద్రవ్యాల 
వ్యాపారం గుప్పిట్లో భారతదేశపు యువత చిక్కుకున్నది. భారత్‌ పాక్‌లకు సంబంధించిన 
344 మైళ్ళ సరిహద్దు మార్గం పంజాబ్‌ రాష్ష్రాన్ని ఆనుకొని వెళుతుంది. e మార్గం 
గుండా రవాణా అవుతున్న మాదకద్రవ్యాలకు లెక్కలేదు. పంజాబ్‌లో 75 శాతం యువత 
వీటికి అలవాటు పడ్డారు. 2014లో భారతదేశం మొత్తంలో పట్టుకొన్న హెరాయిన్‌లో 
అయిదవ భాగం పంజాబ్‌లో పట్టుకొన్నదే అంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 
(మాన్సీ చోక్సి) అయినా అక్కడ 2011-2013 మధ్య కాలంలోనే మాదకద్రవ్యాల 
వినియోగదారుల సంఖ్య 200 శాతం పెరిగింది. అమృతసర్‌కు బయట పాకిస్థాన్‌ సరిహద్దు 
గ్రామం మక్సుల్‌ పురాలో డ్రగ్స్‌ వినిమయం, దాని దుష్పరిణామాలు ఏ స్థాయికి చేరాయంటే 
అది వితంతువుల నిలయంగా మారిపోయింది. పంజాబ్‌ ప్రభుత్వ సోషల్‌ సెక్యూరిటీ 
విభాగపు కార్యదర్శి హర్టిత్‌సింగ్‌ ఈ పరిస్థితిని డ్రగ్‌ తుఫాన్‌ అని పేర్కొని యువతను 
కోల్పోయే ప్రమాదంలో ఉన్నాం అని ఆందోళనపడ్డాడు. 


మద్యపాన వ్యతిరేకోదధ్యమం 19 


కేరళలో కూడా ఈ సమస్య తీవ్రమైనదే. గోవా, ముంబయిల నుండి సింథటిక్‌ 
డ్రగ్స్‌, తెలంగాణ తమిళ ప్రాంతాల నుండి గంజాయి వస్తాయి. కేరళలో మాదక ద్రవ్యాల 
రాకెట్లు ప్రధానంగా యువతను, వలస కార్మికులను లక్ష్యంగా చేసుకొని పని చేస్తున్నాయి. 
ముంబాయ్‌, హైద్రాబాదు, తిరుపతి, విజయవాడ, విశాఖ వంటి పెద్ద నగరాలలో మాదక 
ద్రవ్యాల వినియోగం విస్తరిస్తున్నదని 2010 నాటికే గుర్తించారు. ఈ నగరాలలో జనాభాతో 
పాటు ఈ సమస్య కూడా పెరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖకు ఆఫ్రికన్‌ దేశాల 
నుండి, మాల్‌ దీవుల నుండి శ్రీలంక నుండి మాదకద్రవ్యాల అక్రమ రవాణా 
జరుగుతుంటుంది. అడవులకు సమీపంలో ఉండే జనం అక్రమ రవణాలో ఉంటారు. 
ఆంధ్రప్రదేశ్‌లో పదహారేళ్ళ పిల్లలలో 60 శాతం మంది మాదకద్రవ్యాలకు అలవాటు 
పడ్డారు. గంజాయి, పొగాకు, మద్యం వాడుతున్నట్లు పోలీసుల సమాచారం. కొకయిన్‌ 
పంపిణీకి హైదరాబాద్‌ ప్రాంతీయ హబ్‌గా మారింది. ధూల్‌పేట గంజాయి కేంద్రం 
అన్నది తెలిసిందే. (Times of India August 28, 2010) 


2007లో ప్రయాస్‌ అనే ఎన్‌.జి.ఓ., మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 
కలిసి 13 రాష్ట్రాలలో చేసిన సర్వే ప్రకారం మద్యానికి, మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన 
పిల్లలలో 18 సంవత్సరాలలోపు పిల్లలు 32.1 శాతం, 20 ఏళ్ల వయసులోపు పిల్లలు 
13.1 వున్నారు. హెరాయిన్‌, నల్లమందు, మద్యం ఏదైతేనేం 20 మిలియన్ల పిల్లలు 
వాటికి బానిసలు అయ్యారు. 2008 లెక్కల ప్రకారం పన్నెండేళ్ల పిల్లల నుండి కొకెయిన్‌ 
మొదలైనవి వాడే వాళ్ల సంఖ్య 5.3 మిలియన్లు. ఒక ఎన్‌.జి.ఓ చేసిన సర్వే ప్రకారం 
మాదక ద్రవ్యాల అలవాటు నుండి విముక్తికి చికిత్సకు వచ్చే వాళ్లలో 63.6 శాతం 15 
ఏళ్లలోపువాళ్లే. రాకుండా మిగిలిపోయిన వాళ్ల గురించి ఊహిస్తే మొత్తంమీద యువతను 
బానిసలుగా చేసుకొన్న మాదకద్రవ్యాల వ్యాపార వికృతి అర్ధం అవుతుంది. 2017 లో 
సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ మంత్రిత్వ శాఖ, సేవ్‌ ది చిల్లన్‌ అనే ఎన్‌.జి.ఓ. 
విడివిడిగా చేసిన సర్వేల ప్రకారం ఢిల్లీలో 50 వేల 928 మంది వీధిపిల్లలలో 46,410 
మంది మాదకద్రవ్యాలు వాడుతున్నట్లు తెలుస్తున్నది. 


2017 జూలైలో కాల్విన్‌ మాస్మర్న్‌ హాస్‌, అబ్బుల్‌ ఖుదోస్‌, అబుల్‌ వాహాబ్‌ 
అరెస్టులతో హైద్రాబాద్‌లో మాదక ద్రవ్యాల రాకెట్‌ బయటపడింది. వాళ్ళ ఫోన్లు, వాట్సాప్‌ 
మెసేజ్‌లు, మెయిల్స్‌ ద్వారా దొరికిన సమాచారాన్ని బట్టి 1000 మందికి పైగా పాఠశాల, 
కళాశాలల విద్యార్థులకు ఖల్‌.ఎస్‌,డి..ఎముది.ఎమ్‌:ఏ: వంటి పైస్థాయి మాదకద్రవ్యాలు 
పంపిణీ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని 26 స్కూళ్లకు, 27 
కళాశాలలకు చెందిన విద్యార్థులు వాళ్ళు. వాళ్లలో 18 ఏళ్ల వయసువాళ్ళు కూడా ఉ 


20 మానవీయ ఆసరా స్వరం 


న్నారు. వీళ్ళే కాక బహుళజాతి కంపెనీలలో పనిచేసే సాంకేతిక నిపుణులు, తెలుగు సినీ 
పరిశ్రమ ప్రముఖులు ఉన్నారు. బాలీవుడ్‌, టాలీవుడ్‌, హాలీవుడ్‌ తేడా లేకుండా సినీ 
జనం కేవలం మద్యం మాదకద్రవ్యాల వినియోగదారులుగా మాత్రమే కాక, 
అంతర్జాతీయంగా మాదక ద్రవ్యాల పంపిణీలో భాగస్వాములైన ఉదంతాలు కూడా ఉ 
న్నాయి. క్రీడారంగ ప్రముఖుల కూడా ఇందుకు మినహాయింపు కాదు. క్రీడల పోటీలలో 
సర్వోత్తమంగా ఎన్నిక కావటానికి ఉత్రేరకాలుగా మాదక ద్రవ్యాలను వాడి డోపింగ్‌ 
కేసులలో ఇరుక్కున్న వాళ్ళ దగ్గర నుండి మాదకద్రవ్య వ్యాపార లావాదేవీలలో పట్టుబడ్డ 
వాళ్ళ వరకు ఉన్నారు. ఒలింపిక్‌ మెడల్‌ పొందిన బాక్సర్‌ విజేందర్‌సింగ్‌ 2013లో 
130 కోట్ల హెరాయిన్‌ కేసులో పట్టుబడటం గమనించవచ్చు. 


యువతలో మద్యం మాదక ద్రవ్యాల వ్యసనం ప్రబలటానికి కారణం ఏమిటి? 


యువత అంటే శారీరక మానసిక శక్తుల వికాస రూపం. ఆదర్శాలు, ఆకాంక్షలు 
రక్తాన్ని ఉడుకెక్కించే దశలో సంచరించే శక్తులు. ఉజ్వల భవితవ్యం కోసం కలలు కనే 
కళ్ళతో (ప్రేమగా ప్రపంచాన్ని తమదిగా చేసుకొనే పావన నవజీవన బృందావన నిర్మాతలు. 
ముందుయుగపు దూతలు. అలాంటివాళ్ళు మత్తు పదార్ధాలకు బానిసలవుతుంటే అది 
వాళ్ళ వ్యక్తిగత నైతిక పతనం అని సరిపెట్టుకోగలమా? ఒకళ్ళో ఇద్దరో వందమందో 
కారు కదా!? వేలు, లక్షలు కోట్లు దాటుకొంటూ నానాటికీ పెరుగుతున్న ధోరణిని ఎట్లా 
అర్థం చేసుకోవాలి? 


1960లలో అమెరికాలో మొదలై ప్రపంచానికి విస్తరించిన హిప్పీ ఉద్యమం 
గుర్తుందా? అది యువత తెచ్చిందే. స్థిరపడివున్న సమాజ నీతిని, జీవన విధానాన్ని 
తోసిరాజని స్వేచ్చనూ, శాంతిని అన్వేషిస్తూ సంగీతంతో జీవితాన్ని రాగరంజితం 
చేసుకొంటూ సమూహంగా బ్రతకటానికి ఇష్టపడిన యువత. మాదకద్రవ్యాల వినియోగం 
వాళ్ళతోటే ప్రపంచానికి తెలియవచ్చింది. అక్రమ డ్రగ్స్‌ వ్యతిరేక చట్టాలు వచ్చిందీ అప్పుడే. 
యువత విశ్చంఖలత్వంగా అది కనబడవచ్చు. కానీ దాని వెనక వున్నవాళ్ళ అసహనం, 
కోపం, నిరసన, తిరుగుబాటుతత్వం మనం గమనించవలసినవి. 1955 నుండి 1975 
వరకు ఉత్తర దక్షిణ వియత్నాంల మధ్య జరిగిన అంతర్యుద్ధంలో నార్త్‌ వియత్నాం 
పురోగమనాన్ని నిరోధించి కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టాలని దక్షిణ వియత్నాం పక్షాన 
అమెరికా యుద్ధంలోకి దిగటం ఇష్టంలేని యువత నుండి, యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు 
చేస్తూ సమానత్వాన్ని శాంతిని కోరిన యువత నుండి, యుద్ధ సంస్కృతికి ప్రతిసంస్కృతిని 
నిర్మించాలన్న ఒక సమూహపు ఆశ తీసుకొన్న ఒకానొక రూపం హిప్పీ ఉద్యమం. 


మద్యపాన వ్యతిరేకోద్యమం 21 


పీడన, దోపిడీ, ఆధిపత్య పోరు లేని సమాజం ఏ యువతకు కనీస కోర్కె అయిందో 
దానికి అవరోధంగా వున్న దేశీయ రాజకీయార్థిక విధానంపై వాళ్ళు ఎగరేసిన తిరుగుబాటు 
బావుటా అది. దానికి అనుబంధంగా వచ్చినదే మాదకద్రవ్యాల వినియోగం. అక్కడి 
నుండి చరిత్రను గమనిస్తూ వస్తే జాతీయ అంతర్జాతీయ రాజకీయార్థిక వరిణామాల 
వల్ల సమాజంలో వస్తున్న ఒక సంక్షోభం దాని ఫలితమైన ఒక అసంతృప్తి, అశాంతి, 
ఆకాంక్షల వైఫల్య రేఖలను ఒరుసుకొంటూ యువత మద్యం మాదకద్రవ్యాల మోహంలోకి 
జారుకొనటమే కనిపిస్తుంది. 


ఒకవైపు అడవిపై, అటవీ ఉత్పత్తులపై సహజ హక్కుల పరిరక్షణకు ఉద్యమించిన 
దేశీయ (శ్రీకాకుళ) గిరిజనుల విప్లవాన్ని అణచివేస్తూ, మరొకవైపు మాన్‌శాంటో వంటి 
విదేశీ కంపెనీల ప్రమేయంతో వ్యవసాయ రంగంలో అధిక దిగుబడులకు ప్రాధాన్యమిచ్చే 
పారిశ్రామిక స్వభావం గల హరితవిప్లవానికి ద్వారాలు తెరవటం 1960వ దశకపు 
భారతదేశంలో ఒక పెద్ద వైరుధ్యం. అంతకుముందే ఉన్న ఆర్థిక అసమానతలను ఇది 
మరింత పెంచింది. సామాజిక ఆర్థిక న్యాయం కొరవడిన సమాజపు సంక్షోభ ప్రభావం 
యువతను నిరాశా నిస్పృహలకు గురిచేసిన కాలం. ఆ ఒత్తిడిని తట్టుకొనటానికి ఏ 
నిషేధం లేక అందుబాటులోకి వచ్చిన మద్యం, నిషేధమున్నా చాటుమాటుగా 
అందుబాటులోకి వస్తున్న మాదకద్రవ్యాలు ఒక మార్గం అయినాయి. 1960వ దశకం 
ముగిసేసరికి నక్సల్‌ బరి మార్గం ఏర్పడినా మధ్యతరగతి యువతరం నూతన ధనికవర్గపు 
విశ్రాంత విలాస జీవన విధానాన్ని చూస్తూ, తెలుసుకొంటూ తమను తాము అసమర్గులుగా 
భావించుకొని కుంగిపోతూ, ఆ ఒత్తిడి నుండి ఉపశమనానికి మద్యం, మాదకద్రవ్యాలే 
తగిన మార్గం అనుకొని, అందువల్ల కలిగిన తాత్మాలిక భ్రమాపూరిత ఆనందాన్నే శాశ్వతం 
చేసుకొనడానికి విరామం లేని వినియోగానికి సిద్ధమై ఉంటారు. దానిని ఒక ధిక్కార 
సంస్కృతిగా తమను తాము నమ్మించుకొనటానికి సమూహాలుగా భారతదేశానికి వస్తూ 
ఉన్న హిప్పీల ఆచరణ ఒక ఆలంబన అయివుంటుంది. 


70లలో నక్సల్‌బరి దారి విస్తరిస్తున్న సాహిత్య కళా సాంస్కృతిక రంగాలలో 
గుణాత్మకమైన పరిణామాలు చోటుచేసుకొంటున్నా ధరల పెరుగుదల, (ద్రవ్యోల్బణం, 
నిరుద్యోగం మధ్యతరగతి యువతలో బతుకుభయాన్ని పెంచాయి. వర్తమానాన్ని 
ఎదుర్మొనగల మార్గాలు కనబడక దారితప్పిన బాటసారులై మద్యంలో మాదకద్రవ్యాలలో 
మొహం దాచుకొనటం వైపు మొగ్గి ఉంటుంది. ఎమర్జన్సీ ప్రకటన, పరిణామాలు, 
(ప్రభావాలు అందుకు దోహదం చేసి ఉంటాయి. 1970-1980 మధ్య జరిగిన ఒక 
అధ్యయనం వల్ల ఉన్నత పాఠశాల విద్యార్థులలో 12.7 శాతం, విశ్వవిద్యాలయ 


22 మానవీయ ఆసరా స్వరం 


విద్యార్థులలో 32.6 శాతం, విద్యార్థులు కాని యువతలో 31.6 శాతం మద్యం 
తీసుకొంటున్నట్లు తెలుస్తున్నది. మద్యం ఏదో ఒక సందర్భంలోనో, పండగలు తదితర 
మతకర్మకాండల సందర్భంలోనో తీసుకొనే అలవాటు పూర్తిగా 3550600. 
మద్యసేవనానికి సందర్భాలు సమకూర్చుకొనటం పరిపాటి అయింది. మాదకద్రవ్యాల 
వినిమయ విషయంలోనూ పెరుగుదల రేటు ప్రమాదకర దశకు చేరినందువల్లనే 
యు.ఎన్‌.ఓ. జనరల్‌ అసెంబ్లీ 1987 డిసెంబర్‌ 7 న చేసిన తీర్మానం ప్రకారం ప్రతి 
సంవత్సరం జూన్‌ 26 ను అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినంగా 
ప్రకటించబడింది. 


1990 నుండి నూతన ఆర్థిక విధానాల అమలుతో ప్రపంచీకరణ ప్రక్రియ 
ఊపందుకున్నది. సరళీకరణ అందుకు సాధనమైంది. ప్రయివేటీకరణ విద్యావైద్య రంగాలను 
విపరీతంగా ప్రభావితం చేసి వాటిని వ్యాపార రంగాలుగా మార్చివేశాయి. ప్రకృతి 
వనరులమీద, మానవ వనరుల మీద బహుళజాతి సంస్థల పట్టు బిగుస్తున్న కాలం ఇది. 
ఈ నేపథ్యంలో వ్యక్తులుగా ఎదగటానికి విద్యలో పోటీ ప్రధానమై కూర్చుంది. ఇంగ్లీష్‌ 
మీడియం చదువులు, ఇంజనీరు వైద్య విద్యలలో ప్రవేశం లక్ష్యంగా పిల్లల మీద పెరిగిన 
ఒత్తిడి దానిని తట్టుకొనటానికి మద్యం, మాదకద్రవ్యాలకు ప్రేరేపిస్తున్నది అన్నది ఒక 
కఠిన వాస్తవం. పిల్లల చదువు వాళ్ళ అభిరుచికి, ఆసక్తికి సంబంధించింది కాక తల్లిదండ్రుల 
పెట్టుబడికి, హోదాకు, పరువుకు సంబంధించినది కావటంతో వచ్చిన పరిణామం 
ఇది. అధికమొత్తం ఫీజులు కట్టి శ్రీచైతన్య, నారాయణ వంటి కార్పొరేట్‌ విద్యాసంస్థలకు 
పంపితే క్రమశిక్షణ పేరుమీద, ఐఐటీలలో ప్రవేశం లక్ష్యంగా ఇచ్చే శిక్షణ పేరిట అక్కడ 
లభించే జైలుశిక్ష వంటి నిర్భంద జీవితంలో కలిగే కలవరం, ఒంటరితనం చాటుమాటుగా 
మద్యం మాదకద్రవ్యాల వినియోగానికి వాళ్ళను నెట్టటంలో ఆశ్చర్యం లేదు. ప్రతియేడూ 
ఇంటర్మీడియెట్‌ పరీక్షా ఫలితాలు వెలువడిన వెంటనే పిల్లల ఆత్మహత్యల వార్తలు కూడా 
మనం చాలాకాలంగా వింటున్నవే. అవి రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులలో 
పదిహేను పదహారేళ్ళ వయసులోనే పిల్లలు మద్యానికి, మాదకద్రవ్యాల వాడకానికి 
అలవాటు పడుతున్నారు. 


ఇంజనీరింగ్‌ వైద్య విద్యల ప్రయివేటీకరణ వల్ల, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, కార్పొరేట్‌ 
కళాశాలలో ఇంటర్‌లో ఉచిత ప్రవేశం వంటి పధకాల వల్ల సంపన్న మధ్యతరగతి 
వర్గాలు, అతికష్టం మీద ప్రవేశం పొందిన దిగువ మధ్య తరగతి, గామీణ ఉత్పత్తి 
కులాల విద్యార్థులు కలిసి చదువుకోవాల్సిన పరిస్థితిలో అసమానతల తీవ్రత కలిగించే 
కలవరం వల్లనో, సంపన్న వర్గపు వస్తువినిమయ అలవాట్ల ప్రభావం వల్లనో మద్యం 


మద్యపాన వ్యతిరేకోదధ్యమం 23 


మాదకద్రవ్యాల వినిమయం ఈ కాలంలో పెరిగిన మాట వాస్తవం. సమాచార సాంకేతిక 
పరిశ్రమ విస్తరించి, ఇంజనీర్‌ చదివిన యువత బహుళజాతి కంపెనీలలో ఉద్యోగాలలోకి 
చేరటంతో మధ్యతరగతి యువతలో వచ్చిన ఆర్ధిక వెసులుబాటు, స్వాతంత్ర్యం, కార్పొరేట్‌ 
సంస్కృతి మద్యం వినిమయాన్ని మర్యాద స్థాయికి తీసుకువెళ్ళాయి. బహుళజాతి సంస్థల 
ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల వలె జీవితకాలపు ఉద్యోగాలు కాదు. తమను తాము 
ఎప్పుడూ నిరూపించుకొంటూ ఉండవలసిన పని పరిస్థితులు, అంతకంటే ఎక్కువ గుర్తింపు, 
జీతం వచ్చే ఉద్యోగాలకు నిరంతర వెతుకులాట, స్వచ్చందంగానే పనిగంటల నియమమేమీ 
లేక ఐదు రోజులు పడీపడీ పనిచేయటం, వారాంతపు రెండు సెలవుదినాలు విశ్రాంతిగా, 
ఖుషీగా గడపటానికి క్లబ్బులు, పబ్బులు పట్టుకు తిరగటం ఆ క్రమంలో మద్యం మాదక 
ద్రవ్యాల వాడకానికి అలవాటుపడిపోవటం మరొక పరిణామం. ఇది మరింత ముదిరి 
“రాత్రి జీవితం’ (నైట్‌లైఫ్‌) ఒక పద్ధతిగా వ్యక్తి ఆనంద సముపార్ణనకు మార్గంగా అభివృద్ధి 
చెందింది. మత్తెక్కించే సంగీతం, మద్యం, మత్తు పదార్థాలు అక్కడ మామూలు. 


రాత్రంతా ఎలక్ర్రానిక్‌ వాయిద్యాల సంగీతపు హోరులో తాగుతూ, మాదక ద్రవ్యాలు 
ఉపయోగిస్తూ మత్తులో వూగుతూ తూగుతూ చేసే నృత్యాలతో సాగే రేవ్‌ పార్టీలు, గోవా 
పార్టీలు 80ల నుండి ఎక్కువయ్యాయి. ఇవి చీకటి ప్రదేశాలలో వెలుగుతూ ఆరిపోతూ 
వుండే సన్నటి వెలుగునీడల మధ్య భవనాలలో జరగవచ్చు. సముద్రపు ఒద్దున జరగవచ్చు. 
ఎవరికీ తెలియని రహస్య ప్రదేశాలలోనూ జరగవచ్చు. ఇలాంటి రాత్రి పార్టీలకు పర్యాటక 
ప్రాంతమైన గోవా పెట్టింది పేరు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా గాంగులకు నిలయం. 
అక్కడ పోలీసులకు మాదక ద్రవ్యాలు అమ్మే ముఠాలకు సంబంధాలు ఉంటాయని ఇద్దరూ 
కలిసి పర్యాటకులను దోచుకొనే విధానాలు అక్కడ అమలు అవుతుంటాయని చెప్పే 
కథనాలు ఉన్నాయి. అక్కడి యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడటం, స్త్రీలు వ్యభిచార 
కూపంలోకి లాగబడటం గురించి స్థానిక ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 
(యు.సి.ఎ. న్యూస్‌.కాం - సెక్స్‌ టూరిస్ట్‌ డ్రగ్‌ అబ్యూస్‌ మేక్‌ గోవా, జూలై 2, 2018) 


ఉన్నత విద్య నుండి, ఉద్యోగ పరికల్పన నుంది ప్రభుత్వ ఉపసంహరణ ఎక్కువయ్యే 
క్రమంలో దేశంలో నిరుద్యోగం కూడా ప్రబలుతున్నది. ఇంజనీరింగ్‌ చదువు అలా 
పూర్తికావటంతోనే కాంపస్‌ సెలక్షన్స్‌లో చూస్తూనే ఉంటాం. కానీ ఆ వెలుగుల వెనుక 
నీడలో అనేకమంది ఇంజనీర్లు, తదితర చదువులు చదివినవాళ్లు నిరుద్యోగులుగా 
మిగిలిపోయే వుంటారు. గత 20 ఏళ్లలో అది బాగా పెరిగిందని 2018 నుండి బాగా 
తగ్గి నిరుద్యోగం తీవ్రస్థాయికి చేరిందని ఒక అంచనా. (అజీమ్‌ ప్రేమ్‌ జి యూనివర్శిటీ 
నివేదిక 2018) చేతినిండా పని, తగిన ఆదాయ వనరు లేని యువత ఆత్మన్యూనతా 


24 మానవీయ ఆసరా స్వరం 


భావానికి గురి అవుతూ పరిస్థితులను ఎదుర్శొనలేని ఒక నిస్సహాయత నుండి ఊరటకోసం 
మద్యాన్ని మాదక ద్రవ్యాలను ఆశ్రయించటం జరుగుతున్నది. 


ఇది వాళ్ల శారీరక మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వేరే చెప్పనక్కరలేదు. 
మద్యం వల్ల వ్యాధులకు గురి అవుతూ మరణించేవాళ్ల సంఖ్య భారతదేశంలో అధికం. 
తాగిన వాళ్ల ఆరోగ్యాలే కాదు, వాళ్లు తాగుడు మీద చేసే ఖర్చువల్ల కుటుంబంలో ఆహార 
వినిమయలేమి, పౌష్టికాహార లోపం తప్పదు. అది వాళ్ళందరి ఆరోగ్య ఆయుఃప్రమాణాల 
మీద దెబ్బే అవుతుంది. Whos years of life last ప్రమాణం ప్రకారం 1నుండి 5 
వరకు ఉండే కొలబద్దపైన భారతదేశానిది నాలుగవ స్థానం. అధిక సంఖ్యాకులు మద్యం 
వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పే సూచిక ఇది. భౌతిక మానసిక బౌద్ధిక దారుఢ్యం 
కోల్పోయిన యువత శక్తి సామర్థ్యాలు దేశానికి, సమాజానికి ఉపయోగపడకుండా 
పోవటంకన్నా పెద్ద ప్రమాదం ఏముంది? మాదకద్రవ్యాలను నోటీతో తీసుకొన్న దానికంటే 
ఇంజక్షన్‌ల ద్వారా తొసుకొనటం వలన అదనంగా హెచ్‌ఐవి / ఎయిడ్స్‌ వ్యాధి బారిన 
పడే వాళ్ళ సంఖ్య ప్రబలిందని ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ప్రపంచ ఆరోగ్య 
సంస్థ నివేదిక 2018, అయిదు శాతం ప్రపంచ వ్యాధులకు మద్యం కారణం అని 
రెండువందల రకాల జబ్బులు తాగుడుతో ముడిపడి ఉన్నాయని, 237 మిలియన్ల 
పురుషులు, 46 మిలియన్ల స్రీలు ఆల్మహాల్‌ వల్ల విపత్తులో ఉన్న వాళ్లేనని పేర్కొన్నది. 
పదేళ్లలో అంటే 2028 నాటికి మద్యం వినిమయం మరింత పెరుగుతుందని, ఇది 
ఆరోగ్యకర సమాజాల అభివృద్ధికి వచ్చేవాళ్లు ప్రతి సంవత్సరం ఒక బిలియన్‌ మంది ఉ 
ంటారని, పదేళ్లలో అది బాగా పెరుగుతుందని యూకే ఇండియన్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ 
2030 నాటికి పెరగబోయే మద్యం వినియోగదారుల సంఖ్యలో అభివృద్ధిని తలచుకొని 
హర్షం వ్యక్తం చేయటం చూస్తాం. మద్య వ్యాపార ప్రపంచ పోకడ మానవ సంక్షేమానికి 
వ్యతిరేక ముఖంగా సాగుతున్నదనటానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది? 


భారతదేశంలో మద్యం వ్యాపార వినియోగాలు నేరం కాదు కానీ మాదక ద్రవ్యాల 
వ్యాపార వినియోగాలు నేరం. వాటికి జైలు నుండి ఉరితీయటం వరకు శిక్షలు ఉ 
న్నాయి. అంతకన్నా మద్యం మాదక ద్రవ్యాల వినిమయ ప్రపంచాలను చుట్టుకొని 
పెరుగుతున్న నేర వ్యవస్థ ఆందోళన కలిగించే అంశం. ఒకసారి మాదక ద్రవ్యాలకు 
అలవాటు పడిన పిల్లలు అవి కొనటానికి ఇళ్లల్లో దొంగతనాలతో మొదలుపెట్టి అక్రమ 
రవాణాల నేరప్రపంచంలో భాగమయ్యేవరకు వెళతారు. వీధిపిల్లలతో, అక్రమంగా రవాణా 
చేయబడుతున్న పిల్లలలో మాదకద్రవ్యాల వినియోగం ఎక్కువగా ఉందని గణాంకాలు 
చెప్తున్నాయి. మాదక ద్రవ్యాలకు బానిసలైన వాళ్లు వాటికోసమే పెద్ద పెద్ద ఏజంట్లకు 


మద్యపాన వ్యతిరేకోదధ్యమం 25 


సరుకు రవాణాదారులుగా పనిచేసే పరిస్థితికి నెట్టబడతారు. అంతేకాదు, ముఠా తగాదాలలో 
చిక్కుకొనటం, ఆవేశంలో దాడులకు హత్యలకు పాల్పడటం వంటి నేరాలు జరిగే 
అవకాశాలు ఎక్కువ. అవినీతి, లంచగొండితనం, అక్రమ మార్గాలలో ధన వినిమయం 
మొదలైన ఎన్నో రూపాలలో నేరాలకు అవకాశమిచ్చే వ్యవస్థ ఇది. స్త్రీల విషయంలో 
జరిగే నేరాల సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంట్లో భార్యాపిల్లలపై హింస పెరుగుతుంది 
అనటానికి వేరే గణాంకాలు అవసరం లేదు. అవినిత్యం మనం వింటున్నవే. చూస్తున్నవే. 
తాగి ఇంటికివచ్చేసరికి కంచంలో అన్నం పెట్టి మర్యాద చెయ్యలేదనో, కూర వండి 
పెట్టలేదనో భార్యను పట్టుకొని ఇష్టం వచ్చినట్లు కొట్టేవాళ్ళు అనేకమంది. ఆ కోపం 
ఎక్కువైందంటే చేతికి దొరికిన వస్తువు ఏదని కూడా చూసుకోకుండా తల పగలగొట్టి 
భార్యను చంపే వాళ్ళకూ కొదవలేదు. వీధుల వెంట వెళుతున్న ఆడపిల్లలను వేధించటం, 
అత్యాచారాలకు పాల్పడటం భయాందోళనలను కలిగించే సామాజిక సమస్య. ఇంట్లో ఉ 
న్నారాా బయట తిరుగుతున్నారా? అన్నదానితో సంబంధం లేదు. పాలుతాగే పదినెలల 
పసికందు నుండి ఏ వయసు ఆడవాళ్లయినా వికృత లైంగికానందానికి వస్తువే అనుకొనే 
స్థాయికి మగవాడు దిగజారడం వెనుక మద్యం ఉంది. మాదకద్రవ్యాలు ఉన్నాయి. మాదక 
ద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్ళు రోజుకు పదిమంది ఆత్మహత్యలు చేసుకొంటున్నారని 
2014 నేషనల్‌ కైమ్‌ రికార్డ్‌ బ్యూరో సమాచారం. మద్యం, మాదక ద్రవ్యాల వినియోగంలో 
దేశంలో మొదటి రెండు రాష్ట్రాలు, (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా) తెలుగురాషాలే. (వైజ్‌ 
గాయ్‌ సంస్థ సర్వే నివేదిక) అలాగే నేర ధోరణిలో ఆంధ్రప్రదేశ్‌ 15 వ స్థానంలో ఉంటే, 
తెలంగాణ ఆరవ స్థానంలో ఉంది. స్త్రీలపై ఇంటా బయటా నేరాలు జరిగే రాష్ట్రాలలోనూ 
ఈ రెండు రాష్ట్రాలే ముందున్నాయి. (నేషనల్‌ కైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో ఎన్‌సిఆర్‌వి, 2016). 
మద్యం మాదక ద్రవ్యాల వినిమయానికి నేర వ్యవస్థకు ఉన్న సంబంధానికి సూచిక 
కాదా ఇది? 


ఈ సామాజిక బీభత్స దృశ్యాన్ని మార్టటం ఎలా? 


బచ్‌ పన్‌ బచావో ఆందోళన్‌ అనే ఎన్టీవో పక్షాన నోబెల్‌ బహుమతి (గ్రహీత 
కైలాస్‌ సత్యార్థి వేసిన పిటీషన్‌ మీద విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు 2016లో పిల్లలలో 
మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టటానికి ఒకజాతీయ ఆచరణ (ప్రణాళిక 
రూపొందించమని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది. ఇది చెప్పటం ఎందుకంటే 
బాధ్యతాయుత ప్రభుత్వాలు సమాజాన్ని ప్రజలను సరయిన మార్గంలో నడిపేందుకు 
ఎప్పటికప్పుడు విధానాల రూపకల్పన చేస్తాయి. చట్టాలను చేస్తాయి. భారత ప్రభుత్వం 
కూడా ఆ పనిచేస్తూనే ఉంది. అందులో భాగంగానే "The nation action plan for 


26 మానవీయ ఆసరా స్వరం 


drug demand reduction (2018-2023)" రూపొందించింది. చైతన్యపరచటం, 
అలవాటును మాన్చించటం, పునరావాసం కల్పించటం ed మూడు కోణాలలో 
పనిచేయటం, స్థానిక ప్రభుత్వ పాలనా సంస్థల బాధ్యులను, ప్రజా సమూహాలను 
భాగస్వాములను చేయటం సామాజిక సాంస్కృతిక కార్యకలాపాలలో యువత పాత్రను 
ప్రోత్సహించటం వంటి లక్ష్యాలు దీనికి ఉన్నాయి. అవి ఆచరణలోకి ఎలా 
అనువాదమవుతున్నాయన్నదే ప్రశ్న. మత్తు మందుల అలవాటును మాన్పించే సహాయక 
కేంద్రాలు లేకపోలేదు. సిటీ కళాశాలలో డ్రగ్‌ వ్యతిరేక సెల్‌ను ఏర్పరచి విద్యార్థులను 
మత్తుపదార్థాల వాడకానికి వ్యతిరేకంగా చైతన్యపరిచే కార్యక్రమాలు చెదురుమదురుగా 
జరుగుతూనే ఉన్నాయి. యు. ఎన్‌.ఓ. పిలుపును అనుసరించి జూన్‌ 26 ను అంతర్జాతీయ 
మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవాలు కూడా జరుపవచ్చు. మాదకద్రవ్యాల వినిమయంలో 
హానికర ప్రభావాల గురించి చెప్పి వాటివల్ల విముఖతను పెంచవచ్చు. మన జీవితాలను, 
మన సమూహాలను, మన వ్యక్తిత్వాలను మాదకద్రవ్యాలు లేకుండా అభివృద్ధి 
చేసుకొందామని హితోపదేశం చెయ్యవచ్చు (యు.ఎన్‌. ఓ. పిలుపు) పిల్లలను, యువతను 
వినటానికి సిద్దపడటం ద్వారా తల్లితండ్రులు, అధ్యాపకులు వాళ్ళను మత్తుపదార్థాల 
నుండి బయటపడటానికి తోడ్చడవచ్చు అని సూచించవచ్చు (యు.ఎన్‌. ఓ. పిలుపు) 
కానీ ఈ మొత్తంమీద మాదకద్రవ్యాల డిమాండ్‌ను తగ్గించే దిశగా ప్రయత్నమే తప్ప 
సప్లయ్‌ని సంబోధించిన సందర్భమే లేదు. డిమాండ్‌ లేకపోతే సప్లయ్‌ దానంతట అదే 
తగ్గుతుందన్న వైఖరి ఇది. డిమాండ్‌ చేస్తున్నారని ప్రజలను తప్పు పట్టటమే ఇందులో 
అసలు విషయం. అశ్లీల సినిమాల గురించి, సినిమాలలో అసభ్యకరమైన దృశ్యాల 
గురించి విమర్శ పెట్టినప్పుడు ప్రజలు చూస్తున్నారు కనుక తీస్తున్నాం అని సినీవర్గాలు 
చెప్పినది గుర్తొస్తుంది. యువత మాదకద్రవ్యాలు వాడుతున్నది కనుక వాళ్ళకోసం కష్టపడి 
సప్లయ్‌ చేస్తున్నారన్నమాట. యువతను నిర్వీర్యం చేస్తున్న దేశద్రోహులుగా గుర్తించి 
శిక్షింపవల్సిన వాళ్ళు మాదకద్రవ్య వ్యాపారవేత్తలు. దానిని సౌకర్యవంతంగా విస్మరించి 
డిమాండ్‌ను తగ్గించకుండా సవ్లయ్‌ని నివారించటం కష్టం అనటంలోని భావమేమి 
తిరుమలేశా!? 


వాళ్లందరినీ వదిలేసి గంజాయి, నల్లమందు సాగు బాధ్యులుగా తరచు 
మావోయిస్టుల వైపు వేలు చూపటం గమనించవచ్చు. వాళ్ళ ఉద్యమానికి అవసరమైన 
నిధులకు అదే వాళ్ళకు ఆధారమని చెప్పటం కూడా ఉంది. నల్లమందు తదితర 
మత్తుపదార్థాలు చేసే హాని గురించి గట్టి అవగాహన ఉన్నది కనుకనే కారల్‌మార్చ్‌ 
మతం కూడా మత్తుమందు వంటిదే, వదిలెయ్యండి అని చెప్పగలిగాడు. అందువలన 


మద్యపాన వ్యతిరేకోదధ్యమం 27 


మావోయిస్టులు గంజాయి సాగు చేస్తారు, ప్రోత్సహిస్తారు అన్న ఆరోపణ నమ్మశక్యం 
కాదు. విశాఖపట్నం పోలీసు ఉన్నతాధికారి ఒకరు మావోయిస్టులు గంజాయికి వ్యతిరేకులు 
అని, ఆహారపంటలు వేసుకోమని ఆదివాసీలను ప్రోత్సహిస్తారని చెప్పటం గమనించవచ్చు. 
పైగా మావోయిస్టులు అరకులో చురుకుగా ఉన్న కాలంలో ప్రవేశించటానికి సాహసించని 
గంజాయి దళారీ వ్యాపారులు ఇప్పుడు యధేచ్చగా వచ్చిపోతున్నారని కూడా పేర్కొన్నాడు. 
(Andhrapradesh : decline of maoists in Araku gives rise to ganja cultiva- 
tion - The Indian express, నవంబర్‌ 2, 2018) 


ఈ సందర్భంలో నల్లమందుకు ప్రసిద్ధమైన చైనాలో ఆ అలవాటును మావో 
ఎట్లా అదుపుచేసాడో తప్పకుండా చెప్పుకోవాలి. ప్రతి ఇంటికీ వెళ్లి నల్లమందు తీసుకోవద్దు 
అని చెప్పలేం. మనం చెప్పి వచ్చాక వెంటనే లేదా కాసేపటికి నల్లమందు కోసం పక్కింటికో 
మరెక్కడకో వెళ్తే మనం ఏమిచెయ్యగలం? వ్యక్తిప్రవర్తనను 24 గంటలు కనిపెట్టుకొని à 
౦డటం సాధ్యం కాదు. కనుక బోధవల్ల ప్రయోజనం ఉండదు. కనుక మావో నల్లమందు 
సమస్య పరిషారానికి రెండు పనులు చేసాడు. (1) డ్రగ్స్‌ తీసెయ్యటం; (2) దాని ఉత్పత్తి 
పంపిణీ పనులలో ఇన్నాళ్లు ఉన్నవాళ్లకు ఉద్యోగాలు ఇయ్యటం. ఈ పని చెయ్యటానికి 
కావల్సినది పెట్టుబడిపై ద్వేషం. ప్రజల పట్ల ప్రేమ. 


ఇక మద్యపాన వ్యసన ప్రమాదాల నుండి జాతిని కాపాడటం ఎలా? అందుకు 
కొన్ని చట్టాలు ఉన్నాయి. చట్టబద్ద వయోపరిమితిని నిర్దేశించే చట్టం ఒకటి. మెదడు 
మీద, జ్ఞాపకశక్తిమీద, ఆలోచనాశక్తిమీద వ్యతిరేక ప్రభావం, లివర్‌ చెడిపోవటం, హార్మోన్ల 
అసమతుల్యత అనే అంశాలు దృష్టిలో పెట్టుకొని ఈ వయోపరిమితిని నిర్ణేశించటం 
జరిగింది. ఇవి రాష్ట్రానికి వేరువేరుగా ఉంటాయి. అండమాన్‌ నికోబార్‌ దీవులలో అది 
పద్దెనిమిదేళ్ళు అయితే చండీఘర్‌లో ఇరవై ఐదేళ్లు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలో అది 
ఇరవై ఒకటి. ఈ చట్టం ప్రకారం ఆయా వయసు కన్నా చిన్నవాళ్లు మద్యం కొనటం 
తాగటం ఎంత నేరమో, వారికి అమ్మటం కూడా అంత నేరమే. అయితే వయోపరిమితితో 
పని లేకుండా మద్యం కొనుగోళ్లు అమ్మకాలు యధేచ్చగా సాగిపోతూనే ఉన్నాయి. 


దానిని ప్రోత్సహించి సామాజికామోదం సంపాదించిపెట్టే బాధ్యతను సినిమా 
పరిశ్రమ భుజాలకెత్తుకొనటం మనం చూస్తున్నదే. ఇంట్లో భోజన సన్నివేశాలంత 
సాధారణంగా తాగుడు సన్నివేశాలు పదేపదే ప్రదర్శితమవుతుంటాయి. తాత పట్ల మనవడి 
పేమ మందుసీసాలు చాటుమాటుగా తెచ్చివ్వటంగా, కలిసి కూర్చొని తాగటంగా 
చూపించిన సినిమాలు, మంచినీళ్లు తాగుతున్నంత అలవోకగా తండ్రీ కొడుకులు, తాతా 


28 మానవీయ ఆసరా స్వరం 


మనవళ్లు మద్యం తాగుతూ మాట్లాడుకొనటం ఎన్ని సినిమాలలో చూడలేదు? కాలేజీ 
స్టూడెంట్‌ అంటే మద్యం సీసా చేతుల్లో ఉండాల్సిందే. మందు పార్టీలు ఉండాల్సిందే. 
కామెడీకి కూడా మద్యం తాగే సన్నివేశాలే. తాగుబోతు రమేష్‌ పాత్ర సృష్టి దానికి పరాకాష్ట 
మద్యం సన్నివేశాలను తరచు చూపిస్తూ “మద్యం త్రాగటం ఆరోగ్యానికి హానికరం” అని 
చిన్న అక్షరాల్లో దిగువన ఎక్కడో ఒక ప్రకటన ఇవ్వటం వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ 
లోపల జరగవలసిన హాని జరిగిపోతుంది. తాగటంలో ఒక తెగింపును, ధిక్కారాన్నిి 
హీరోయిజాన్ని దృశ్యమానం చేసే సినిమాలు యువతను ఆ వైపుగా ఆకర్షించడంలో 
ఆశ్చర్యం ఏముంది? యువతలో మద్యం అలవాటును అదుపుచేయాలంటే ముందుగా 
సినిమా పరిశ్రమలో పెట్టుబడికి, మద్యం పరిశ్రమలో పెట్టుబడికి మధ్య ఉందే సంబంధాన్ని 
పరిశీలించవలసిన అవసరం, ప్రశ్నించవలసిన అవసరం లేదా? ఎప్పుడో తాగిన మైకంలో 
మోటార్‌ సైకిళ్ళు, కార్లు నడిపి ప్రమాదాలకు లోనైనప్పుడు, ప్రాణహాని కలిగినప్పుడు 
అది వార్త అయి అప్పుడు వాళ్ళ వయసు చర్చలోకి వస్తుంది. తాగటానికి చట్టబద్ధమైన 
వయసులేని వాళ్ళకు మద్యం ఎట్లా అమ్మారన్న ప్రశ్న వస్తుంది. అమ్మిన దుకాణాల మీద 
దాడులు, విచారణలు. లైసెన్స్‌ రద్దుచేస్తామని వీరంగాలు నడుస్తాయి. ఆ గొడవ 
సద్దుమణిగాక అంతా మామూలే. హైద్రాబాదులో ఇలాంటి ఘటనలు గత రెండు 
మూడేళ్ళలో బహుళంగా జరగటం మనకు తెలిసినదే. 


తాగి వాహనాలు నడపటం వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టటానికి డ్రంక్‌ [డైవ్‌ 
చట్టం ఒకటి ఉంది. రక్తంలో ఆల్మహాల్‌ 0.05 శాతాన్ని మించి ఉందంటే రెండువేల 
నుండి పదివేల రూపాయల వరకు ఫైన్‌ వెయ్యవచ్చు. ఆరు నెలల నుండి నాలుగేళ్ల 
వరకు జైలుశిక్ష విధించవచ్చు. అయితే తెలుగు సినిమా ఈ విషయాన్ని కూడా హాస్యం 
పండించటానికి వస్తువుగా చేయక వదలలేదు. త్రాగి డ్రైవ్‌చేస్తూ పోలీసులకు పట్టుబడకుండా 
తప్పించుకుపోవటాన్ని పట్టుబడ్డా పోలీసులను మాయచేసి ఆధిక్యతను ప్రదర్శించటాన్ని 
ఎన్ని సినిమాలు చిత్రించలేదు!? ప్రభుత్వ చట్టాలను ఈ విధంగా అపహాస్యం చేస్తుంటే, 
విధి నిర్వహణలో ఉన్న పోలీసులను బఫూన్‌లుగా చిత్రిస్తుంటే సెన్సార్‌బోర్డు వాటికి 
ఆమోదం ఎలా ఇచ్చిందో అర్ధం కాదు. రాజకీయ నాయకుల పనితీరుమీద కాస్త విమర్శ 
సామాజిక మాధ్యమాలలో పంచుకొంటేనే వాళ్ళను ఉద్యోగాల నుండి సస్పెండ్‌ చెయ్యటం 
చూస్తున్నామే... ఒక ప్రభుత్వ చట్టపు అమలును అవహేళన చేసే చులకన చేసే సినిమా 
పరిశ్రమ ధోరణికి ఎంత తీవ్రంగా ప్రతిస్పందించాలి? ప్రతిస్పందించలేదంటే, చట్టాన్ని 
ఉల్లంఘించి ప్రవర్తించటానికి (ప్రేరేపించే ఈ విధమైన చిత్రణలను అద్దుకోలేదంటే సారాకు, 
సినిమాకు, రాజకీయాలకు ఉన్న సంబంధమే ఇందుకు కారణం అనుకోవాలా? 


మద్యపాన వ్యతిరేకోద్యమం 29 


మద్యం వినియోగాన్ని అదుపు చేయటానికి “డై G&' చట్టం ఒకటి ఉంది. రిపబ్లిక్‌ 
డే, గాంధీ జయంతి మొదలైన జాతీయ పండుగలలో, మహావీర జయంతి, శ్రీరామనవమి, 
వినాయకచవితి, హోళీ, దసరా, బక్రీద్‌, మొహరం, క్రిస్మస్‌ వంటి పండుగల రోజుల్లో 
మద్యం అమ్మకాలు ఉండవు. అయితే ముందు జాగ్రత్తగా కొనుక్కొని పోయి త్రాగేవాళ్ళ 
సంగతేమిటి మరి? ఎన్నికల సందర్భంలో కూడా e డేస్‌ ప్రకటించబడతాయి. కానీ 
అప్పుడే మద్యం ఏరులై పారుతుంది. ఓటుకు నోటుతో పాటు సారాకు అనధికార ఆమోదం 
సర్వత్రా కనబడుతుంది. మద్యం ఎన్నికల అవసరంగా మారిన వర్తమాన సందర్భంలో 
మద్య నిషేదానికి కానీ, మాదక ద్రవ్యాల నిషేధానికి గానీ అధికార ప్రతిపక్ష రాజకీయ 
పార్టీలు అన్నీ లోలోపల వ్యతిరేకమే. పైగా ఆ వ్యాపారాలు వాళ్ళవో, వాళ్ళ బంధువులతో 
అయినప్పుడు వాటి వినిమయానికి వేదికలైన క్లబ్బులు, పబ్బులు కూడా వాళ్ళు నడిపేవే 
అయినప్పుడు నిషేధం వాళ్ళిట్లా ఇష్టపడతారు? 


మాదక ద్రవ్యాల విషయంలోనూ దాదాపు ఇదే ధోరణి. ఒడిశా సరిహద్దులలో 8 
వేల నుండి 10 వేల ఎకరాల భూమిలో ఆదివాసులు గంజాయి పండిస్తున్నారంటే, 
తమిళనాడు, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ మొదలైన చోట్ల నుండి ధనిక వర్గపు ఏజంట్లు 
వచ్చి, పెద్ద ఎత్తున అడ్వాన్సులు ఇచ్చి, కాంట్రాక్టులు కుదుర్చుకొని వెళ్తున్నారంటే, ఇక్కడి 
నుండి సరుకు రవాణాకు అవసరమైన ఏర్పాట్లు చేసుకొంటున్నారంటే వాటిలో స్థానిక 
రాజకీయ నాయకులకు, పోలీసులకు తగిన వాటా లేకుండా అది సాధ్యమయ్యే పని 
కాదు. చిన్న స్థాయి అమ్మకందారులపైన, నల్లమందు గంజాయి వంటివి ఒకచోటి నుంచి 
మరొకచోటికి చేరవేస్తున్న వాళ్ళమీద ప్రధాన దృష్టి పోలీసులది. కేసులు పట్టుకొనటం, 
కోర్టులో ప్రవేశపెట్టడం, జైలుకు పంపటం, మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వాళ్ళను 
చికిత్సా కేంద్రాలకు తరలించటం, సిటీ కాలేజీలలో యాంటీనార్మోటిక్‌ క్షబ్బులను ఏర్పాటు 
చేయటం అవే వాళ్ళ ఉద్యోగ బాధ్యతల నిర్వహణకు గీటురాళ్ళు. వాటి వెనుక ఉన్న 
అసలు పెద్దల సంగతి వాళ్ళ పరిధిలోదే కాదన్నట్లు ఉంటారు. అదీ కాక అసలు పోలీసు 
అధికారులే మాదకద్రవ్యాల అక్రమ రవాణా పంపిణీలలో భాగస్వాములని స్థానికుల 
గట్టి నమ్మకం. మాదకద్రవ్యాల ప్యాకెట్లు వంద దొరికితే లెక్కలో యాభై చూపించి మిగిలిన 
యాభై మార్కెట్‌కి తరలించటం వంటి వ్యవహారాలు సర్వసాధారణం. 


ఈ సందర్భంలో 1950 లలో ఆంధ్రప్రదేశ్‌లో మద్యనిషేధం అమలులో ఉన్న 
కాలంలో మద్య నిషేధం అమలు చేయవలసిన కార్యనిర్వాహక వర్గం సారా కాంట్రాక్టర్ల 
జోలికి కానీ పోకుండా కేవలం జీవనోపాధికోసం రవాణాలోనూ, రిటైల్‌ అమ్మకాలలోనూ 


పనిచేస్తున్న పేదవర్గాలవారిమీద కేసులు బనాయిస్తూ అసలు నేరస్థులను వదిలేసి కొత్త 


30 మానవీయ ఆసరా స్వరం 


నేర ప్రపంచ అభివృద్ధికి తోద్పడిన తీరును, వాళ్ళు ప్రవేశపెట్టే సాక్ష్యాలు ఆధారంగా 
విచారణ జరిపి తీర్పులు ఇచ్చే న్యాయవ్యవస్త పనితీరును విమర్శకు పెడుతూ ఆ కాలంలోనే 
రాచకొండ విశ్వనాథశాస్త్రి రాసిన సారా కథలు తప్పక గుర్తు చేసుకోవలసినవి. 


మేక్‌ ఇన్‌ ఇండియా (make in India) అనే భారత ప్రభుత్వ జాతీయ పథకం 
ఒకదానిని 2014 మోడీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించి 
భారతదేశపు వస్తూత్పత్తి రంగాన్ని బలోపేతం చేయటం, ప్రపంచ మార్కెట్‌కు విస్తరించటం 
దీని లక్ష్యాలు. విదేశీ పెట్టుబడికి స్వదేశీ ప్రయోజనాలకు మధ్య ఉండే వైరుధ్యం గురించి 
చర్చించే సందర్భం కాదు. కానీ మద్యం ఉత్పత్తిదారుల వ్యవహారానికి సంబంధించినంత 
వరకు దానిని ప్రస్తావించక తప్పదు. ప్రభుత్వం గుర్తించిన 25 రకాల వస్తూత్పత్తి రంగాలలో 
మద్యం లేదు. కానీ యునైటెడ్‌ స్పిరిట్స్‌ లిమిటెడ్‌ (USL) కంపెనీ మేక్‌ ఇన్‌ ఇండియా 
ఆదర్శంలో తనకు పెద్దపాత్ర ఉందని గర్వపడటం గమనించవలసిన విషయం. ప్రతి 
రాష్ట్రంలో బాట్లింగ్‌ ప్లాంట్స్‌ ఉన్నాయని పదకొండు వేల మందికి పైగా ఉద్యోగులు ఉ 
న్నారని, రాజ్య బొక్కసానికి 35 వేల కోట్ల రూపాయలు జమ చేశామని సగర్వంగా 
చెప్పుకొన్నది. అంటే విదేశీ పెట్టుబడులతో, విసృతమైన ప్రపంచ మార్కెట్‌తో భారతదేశ 
వస్తూత్పత్తి రంగాలలో మద్యం బలోపేతమైనదిగా ఉన్నదన్నమాట. ఇంకా విచిత్రం 
ఏమిటంటే ఆల్మహాల్‌ సంబంధమైన హానిని తగ్గించాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్య 
సాధనలో usl, దానితో పాటు మద్యం అమ్మకాల సంస్థ అయిన diageo కి భాగం ఉ 
ండటం. బాధ్యతాయుతమైన మద్యపాన కార్యక్రమాలను రూపొందించి ప్రచారం చేయటం, 
మద్య దుర్వినియోగాన్ని అరికట్టడం అక్ష్యంగా అవి ప్రభుత్వం నిర్ణయించిన వయో పరిమితి 
కంటే తక్కువ వయసు వాళ్లు తాగకుండా, తాగి వాహనాలు నడపకుండా ప్రజలను 
చైతన్యపరిచే కార్యక్రమాలు ప్రభుత్వంతో, ఎన్టీవోలతో, విద్యాసంస్థలతో కలిసి పనిచేశాయట. 
ఇంతకంటే పెద్ద వైరుధ్యం ఏమున్నది? పులులు అహింస గురించి చెప్తున్నట్లు లేదూ!? 


వ్యక్తుల ఎదుగుదల, పరిశ్రమల పెరుగుదల పెట్టుబడి ప్రయోజనాలు అయినప్పుడు, 
ఆర్థిక సరళీకరణ అంతర్జాతీయ ఆదర్శం అయినప్పుడు స్వదేశంలో తయారయ్యే మద్యానికి 
విదేశాల నుండి దిగుమతి అయ్యే మద్యం చేరుతున్నప్పుడు వాటి గురించి విమర్శే లేకుండా 
వాటిని గురిపెట్టకుండా 2025 నాటికి మద్య వినిమయం పదిశాతం తగ్గించాలన్న 
ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యం నెరవేరేదేనా? (58 సంవత్సరం జూన్‌ 26న మాదక 
ద్రవ్య వ్యతిరేక దినోత్సవాలు జరుపుకొంటూనే ఉంటాం. మత్తు పదార్థాలు లేని సమాజం 
గురించి మళ్ళీ మళ్ళీ చెప్పుకొంటూనే ఉంటాం. నాలుగు నెలల ముందుగానే ప్రధానమంత్రి 


మద్యపాన వ్యతిరేకోద్యమం 31 


మోడీ హర్యానాలోని హిస్సార్‌లోని గురు జంబేశ్వర్‌ విశ్వవిద్యాలయంలో tt ఫ్రీ ఇండియా” 
ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాడు. దీనిపై సమగ్రమైన ఆచరణ ప్రణాళిక 2025 
నాటికి తయారవుతుందని చెప్పాడు. ఇంకా ఆరేళ్ళు. 


యువత, పౌరులు చైతన్యవంతంగా ఉండటం, ఆలోచించటం, ప్రశ్నించటం 
భరించలేని సహించలేని అధికార రాజకీయా కాలానికి కావలసినది అందరినీ మత్తులో 
ముంచే మద్యమే, మాదక ద్రవ్యాలే. ఇది అర్ధమైందంటే యువత తన బలహీనతల 
నుండి విముక్తికై తనలో తాను, తన మీద తాను ప్రారంభించే తొలి పోరాటాలు అంతిమంగా 
అసమసమాజంపైన, సామ్రాజ్యవాద శక్తులపైన జరుగుతున్న పోరాటాలతో సమన్వయాన్ని 
సాధిస్తాయి. అందుకు యువతను సంసిద్ధం చేయటమే మన కర్తవ్యం. 


ఉపయుక్త రచనలు : 


1. తెలుగునాట మహిళల ఉద్యమం - విమర్శనాత్మక అంచనా (సం. కాత్యాయనీ విద్మహే) 
సాహిత్య అకాడమీ, 2009. 


2. భారత బడా బూర్జువా వర్గం - పుట్టుక, పెరుగుదల, స్వభావం - సునీతి కుమార్‌ ఘోష్‌ 
(అను. ఎస్‌. ఆశాలత), విప్లవ రచయితల సంఘం, 2018. 


3. వీరేశలింగం రచనలు 5వ సంపుటం, ఉపన్యాసాలు, వ్యాసాలు, జీవితచరిత్రలు (సం. 
అక్కిరాజు రమాపతిరావు) విశాలాంధ్ర ప్రచురణ 1985. 

4. Alchohol : Its health and social impact in India - Subir kumar das, 
V. Blakrishnan, D.M. Vasudevan - Medicine and society. National medical 
journal of India vol. 19, no. 2, 2006. 

5. A short history of Indias drinking culture( book extract of Mangaldeep singh 
, http: //www.dailyo.in /arts/book-vedas-alchohol-wine-mahua-India-drinking 
Spirit/1/ 7-10-2017. 

6. Evaluative trends of illicit drugs uses in India and International laws of 
prohibition of drugs of abuse - prashanth mehatha , Acta chimica & 
pharmaceutica Indica (ACPI) 18-10-2011. 

7. Global Alchohol expouse between 1990 and 2017 and forecasts until 2030- 
A modaling study - Jocob Monthey,MA and others - The Lancet, May 7, 
2019. 


8. History of alchoholic drinks (wikipedia) 


32 మానవీయ ఆసరా స్వరం 


9. Indias Punjab state Engulfed in Drug Epidemic - palsh ghose -International 
Business Times,1- 7-2013. 


10. Indias reletive ranking in the world - http://www.nriol.com/in -India stastics/ 
world ranking. Asp. 


11. Qusi-medical use of opium in India and its effects- Ramnath chopra,l.C 
Chopra, UNODC bulletin on Narcotics 1955 issue, http:// www.unodc.org/ 
unodc/ en/ data-and-analysis/bulletin/bulletin 1955. 


12. Revolutionary youth held first protest of Vietnam war -Deirdre Griswold - 
workers world, August 13,2012. 


13. The opium wars in China - Jack Patric Hayes, https://asiapacific 


curriculam.ca/learning module/opium-wars-China. 


మద్యపాన వ్యతిరేకోదధ్యమం 33 


2. మద్యపాన వ్యతిరేక ఉద్యమ స్వభావం : 
ఒక విశేషణ 
- eu ప్రసాదు, విజయవాడ 


అజ్ఞానం, అంధకారాలలో జీవించినప్రాచీన మానవుడికి మతం ఆత్మ విశ్వాసాన్ని 
అందించి ముందుకు నడిపించింది. అది ఆ తర్వాత కాలాలలో మత్తుమందుగా మారింది. 
అదే విధంగా మద్యపానం కూడా తొలికాలంలో మానవుడికి శ్రమను మరిపించే సాధనంగా 
వుపయోగపడింది. ఆధునిక సమాజంలో అది శ్రమఫలాన్ని దోచుకునే సాధనంగా 
మారింది. ప్రధానంగా (శ్రమను మరిపించే లక్ష్యాన్ని నెరవేర్చిన కాలాలలో మద్యం పోషించిన 
పాత్ర సమాజ చారిత్రక గమనానికి సహకరించింది. ఒక వర్గాన్ని మరో వర్గం దోచుకునే 
వర్గ సమాజం యింకా ఏర్పడని ఆదిమ సమాజంలో మద్యపానం సమిష్టి సామాజిక 
ప్రయోజనాన్ని నెరవేర్చింది. చెట్ల నుండి సేకరించిన కల్లు కేవలం శ్రమను మరిపించే 
వరకే పరిమితం కాలేదు. అది సమిష్టి జీవన వికాస ప్రక్రియలో ఒక ఉత్రేరకంగా 
పనిచేసింది. ఆట, పాట, మాటల వికాసానికి సహకరించింది. అది ఆ కాలంలో సమాజ 
పురోగమనానికి ఒక కారకంగా కూడా వుపయోగపడింది. అది నేటి వ్యాపార సమాజంలో 
లాభదాయక సరుకుగా మారింది. పైగా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నది. అందుకే 
అది నేడు సమాజ పురోగమనానికి ఒక ఆటంకకారిగా మారింది. వర్గ సమాజంలో 
మద్యం కూడా వర్గ స్వభావాన్ని సంతరించుకున్నది. వర్గ దోపిడీ పెరిగేకొద్దీ, దానియొక్క 
వర్గ స్వభావ తీవ్రత కూడా పెరుగుతుంది. అది నేడు పరాకాష్ట దశకు చేరింది. 


ఆధునిక వ్యాపార సమాజంలో అతి తక్కువ ఉత్పాదక వ్యయంతో (కాస్ట్‌ (ప్రొడక్షన్‌) 
తో అత్యధిక లాభాలు పొందే కొన్ని వ్యాపార ప్రక్రియలు ముందుకొచ్చాయి. అవి (1) 
విద్య; (2) వైద్యం; (3) మద్యం; (4) మిధ్య; (5) మాధ్యమ రంగాలు! ఉక్కు సిమెంటు, 
బొగ్గు, విద్యుత్‌, చమురు వంటి సరుకుల ఉత్పత్తి ప్రక్రియల ద్వారా లభించే లాభాల 
ప్రక్రియకి భిన్నమైన వ్యాపార రంగాలివి. పైన పేర్కొన్న ఐదింటిలో నాలుగు వ్యాపార 
ప్రక్రియలు ప్రధానంగా మానవుల మెదళ్ళను కేంద్రంగా చేసుకుంటాయి. ఆధునిక 
వైద్యరంగం కూడా అధికాధిక వ్యాపారీకరణ జరిగే క్రమంలో మనిషి మెదడు కేంద్రంగా 
చేసుకునే భాగం కొంత వుంటుంది. అయినా ఒక్క వ్యాపార ప్రక్రియను మినహాయిస్తే 
మిగిలిన నాలుగు వ్యాపార ప్రక్రియలలో మెదడు ఒక ప్రభావిత అంశంగా వుంటుంది. 
వాటి వివరణలు, విశ్లేషణలలోకి వెళ్ళడానికి యిది సందర్భం కాదు. అయితే పాఠకులకు 
సందేహాలను మిగల్బకూడదనే ఉద్దేశ్యంతో ఒకట్రెండు వాక్యాలలో సంక్షిప్త ప్రస్తావన 
చేదాం. 


34 మానవీయ ఆసరా స్వరం 


విద్య నేడు ఆధునిక వ్యాపార సాధనంగా మారడం వరకే పరిమితం కాదు. 
ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్తలో అదొక “జ్ఞాన పెట్టుబడిని అందించే ప్రయోగశాలగా 
కూడా మారింది. ద్రవ్యపెట్టుబడి దారీ వర్గాలు ఎప్పుడో ముందు చూపుతో ఆర్‌. ఎస్‌. ఎస్‌. 
ద్వారా సరస్వతీ శిశుమందిర్‌ వంటి పాఠశాలలను స్థాపింపజేయించిన ప్రక్రియ యిప్పుడు 
పుష్మలంగా ఫలితాలను యిస్తున్నది. లక్షలాది సంఖ్యలో ఆర్‌. ఎస్‌. ఎస్‌. అనుబంధ సంస్థల 
సుశిక్షిత కార్యకర్తలను అందించింది. అదే విధంగా మిధ్యారంగాన్ని తీసుకుందాం. ఇదే 
ఆధ్యాత్మిక రంగం! దేవుడు ఒక మిధ్య! పరలోకం ఒక మిధ్య! ముక్తి ఒక మిధ్య! ఆత్మ - 
పరమాత్మల వాదం ఒక మిధ్య! ఈ మధ్యను ఆధారంగా చేసుకున్న మతం క్రమంగా 
మత దురభిమానంగా, ఆ తర్వాత మత దురహంకారంగా ఆ పిమ్మట మతోన్మాదంగా 
చివరకు మత ఉగ్రవాదంగా దోపిడీ వ్యవస్థ మార్చుతుంది. ఈ ప్రక్రియలలో ప్రజల 
మెదళ్ళే కేంద్రకంగా వుంటాయి. అభౌతిక దేవుణ్ణి ఆధారం చేసుకొని నిర్మించే రాజకీయ 
ప్రయోగశాలల్లో భౌతికపరమైన ప్రజల మెదళ్ళు పరాయీకరణ ప్రక్రియకి గురౌతాయి. 
మన దేశంలో గానీ, ప్రపంచంలో గానీ మత పరిణామక్రమం నేడు ఏఏ దశలుగా 
పరివర్తన చెందుతుందో తెలిసిందే. ఇకపోతే “మాధ్యమం” లోకి వద్దాం. ఇది ప్రధానంగా 
మీడియా పేరిట మనం నిత్యం వింటున్నదే. దీన్ని నిర్దిష్టంగా పేర్కొన నక్కరలేదు. ఇది 
సమాచారం సామ్రాజ్యంగా నేడు ఒక వటవృక్షంగా ఎదిగింది. ఇది ప్రజల మెదళ్ళను 
ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా నేడు ఎలా ప్రభావితం చేస్తున్నదో, ప్రత్యేకంగా 
చెప్పనక్కరలేదు. ప్రస్తుత సందర్భమైన మద్యం విషయంలోకి వద్దాం- 


“మద్యం” సమాజ పరిణామ క్రమంలో తొలుత సురాపానం పేరుతో ప్రారంభమైంది. 
అది నేడు మద్యపానంగా పేరొందినది. ఈ క్రమంలో మద్యం నాలుగు దశలలో నాలుగు 
రకాల పాత్రలను పోషించిందనవచ్చు. అవి (1) సామాజిక అవసరంగా! (2) బలహీనతల 
వ్యక్తీకరణ సాధనంగా; (3) వ్యాపార సాధనంగా; (4) రాజకీయ కుట్ర సాధనంగా! 
మొదటి దశ నాటికి వర్గాలు ఏర్పడనందున రాజ్యం కూడా రూపొందలేదు. అది ప్రధానంగా 
ప్రకృతి నుంచి (చెట్ల నుంచి) లభించిన వస్తువు (ఇంకా అది సరుకుగా మారలేదు) 
మాత్రమే. అది ఆనాడు సామూహిక జనజీవన వికాస ప్రక్రియలో ఒక ఉత్ర్రేరకంగా 
పనిచేసింది. అందులోని మత్తు లేదా మైకం వల్ల మనిషి ఆరోగ్యానికి హాని (నష్టం) 
అసలే లేదని కాదు. అయితే అది కలిగించిన హానికంటె సాపేక్షికంగా మేలు ఎక్కువ! 
అది జానపదుల ఆట (నృత్యం), పాట (జానపద గీతాలు) మాట (భాషా వికాసం) ల 
వృద్ధికి దోహదకారిగా పనిచేసింది. అది ముఖ్యంగా శ్రమనూ, యింకా ప్రకృతి 
భయభీతులనూ మరిపించే పాత్రను పోషించింది. అందుకే సాపేక్షికంగా మరియు స్థూలంగా 
ఆనాడు అది సమాజాభివృద్ధిక్రమానికి ఏదో మేరకు తోడ్పడింది. 


మద్యపాన వ్యతిరేకోదధ్యమం 35 


ఇక రెండో దశలో మద్యం వ్యక్తుల వ్యక్తిగత బలహీనతల ఆధారంగా అది ఉ 
నికిలో కొనసాగింది. వర్గాలు ఏర్పడ్డాయి. రాజ్యం కూడా ఏర్పడింది. కానీ ఆనాటికి 
మద్యం యింకా సరుకుగా మారలేదు. అయితే సమాజ పురోగమనానికీ మానవుల 
సమిష్టి జీవన వికాసానికీ మద్యం ఒక అవసరంగా వుండి తీరాల్సిన పరిస్థితి లేదు. 
మద్యపానం లేకపోయినా, మానవులు పురోగమించగలిగే సామాజిక భౌతిక పరిస్థితులు 
ఉనికిలోకి వచ్చాయి. శ్రమను మరిపించే లక్షణం మద్యానికి లేదని కాదు. అదే సమయంలో 
శ్రమను మరిపించే యితర ప్రత్యామ్నాయ కళలు, క్రీడలు తగు స్థాయిలో అభివృద్ధి 
చెందాయి. అందుకే అప్పటికల్లా మద్యపానం సేవించడం వ్యక్తిగత బలహీనతగా మారింది. 
స్థూలంగా చెప్పాలంటే ఆనాటికి మద్యపానాన్ని రాజ్యం వ్యాపార సాధనంగా మార్చుకోలేదు. 
అదే సమయంలో వ్యక్తుల మానసిక శారీరక బలహీనతల ఆధారంగా అది ఉనికిలో 
కొనసాగింది. 


ఆధునిక కాలంలో మూడో దశ ముందుకొచ్చింది. మద్యపానం, వ్యాపార సరుకుగా 
మారింది. రాజ్యం జోక్యం పెరిగింది. ప్రజల బలహీనతల ఆధారంగా మద్యపానం మీద 
ప్రభుత్వాలే వ్యాపార కంపెనీలుగా మారాయి. పైగా అతితక్కువ ఉత్పాదక వ్యయంతో 
అత్యధిక లాభాలు గడించే ప్రక్రియ తలెత్తింది. ప్రభుత్వాలే స్వయంగా ప్రజల ఆరోగ్యాలతో 
చెలగాటమాడే స్థితి వచ్చింది. ఈ పరిణామక్రమానికి కల్లును ఒక ఉదాహరణగా 
తీసుకుందాం. చెట్ల నుండి లభించే ప్రకృతి సిద్ధమైన కల్లులో కొద్దిగా మత్తుపదార్ధం 
వుండటం తప్ప ఆరోగ్యాలకు నష్టం కలిగించే భాగం అంతగా లేదు. కల్లులో రసాయనాలు 
కలిపే ఒక ఉపదశ మొదటచోటుచేసుకున్నది. ఆ తర్వాత కల్లు స్థానంలో పూర్తిగా కృత్రిమ 
కల్లును తయారుచేసే రెండో ఉపదశ చోటు చేసుకున్నది. అంతిమంగా కల్లును సమూలంగా 
రద్దుచేసి, అందుకు బదులుగా చీప్‌ లిక్కర్‌ వంటి మద్యాన్ని ప్రజల బలహీనతల మీద 
రుద్దే విశ్చంఖల వ్యాపారక్రీడకు తెరలేచింది. ఇదంతా రాజ్యం కనుసన్నల్లో జరిగేదే! 


చివరిదైన నాల్గవ దశలో రాజ్యం మద్యాన్ని కేవలం వ్యాపార సరుకుగా లాభాల 
సాధనంగా మాత్రమే పరిమితంగా వుంచదు. ఒక జాతి అస్తిత్వాన్ని దెబ్బతీసే రాజకీయ 
కుట్రకు ఒక సాధనంగా రాజ్యం వాడుకుంటుంది. వ్యక్తిగత బలహీనతలు గల జనాన్ని 
మద్యానికి బానిసలుగా మార్చడానికి రాజ్యం కుట్రపన్నుతుంది. మౌలిక సామాజిక 
వరివర్తనకోనం అనివార్యంగా సాగాల్సిన రాజకీయ సామాజిక వివ్లవాలను 
నియంత్రించేందుకు రాజ్యం పన్నే ప్రయోగమిది. ముఖ్యంగా విప్లవించాల్సిన యువత 
యొక్క మానసిక నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతో మద్యాన్ని రాజ్యం ఒక సాధనంగా 
వాడుకుంటుంది. యువతను మత్తులోకి దింపడం, వ్యాధిగ్రస్తులుగా మార్చడం, శారీరక 


36 మానవీయ ఆసరా స్వరం 


శక్తిని దిగజార్చడం, అనైతికస్థితికి నెట్టడం, సజీవ జీవన ప్రక్రియ నుంచి పరాయీకరణ 
ప్రక్రియకు గురిచేయడం తదితర ప్రక్రియలివి. తద్వారా యువతను న్యూనత భావానికి 
గురిచేస్తుంది. అది విప్లవించలేని దుస్థితికి యువతను నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది 
రాజ్యానికి వ్యాపార లాభాలకంటే, అనేకరెట్ల రాజకీయ లాభాన్ని కలిగిస్తుంది. 


మద్యపానం నేడు అతిపెద్ద ప్రభుత్వ ఆదాయ వనరుగా మారింది. ఇవి ప్రజల 
బలహీనతలను ఆధారంగా చేసుకొని శ్రమ ఫలాన్ని అధికారికంగా కొల్లగొట్టే వ్యాపార 
రంగంగా మారింది. ఒక శ్రామికుడు తన శ్రమశక్తితో సృష్టించిన ఉత్పత్తి ప్రక్రియలో 
విలువను సృష్టిస్తాడు. అట్టి విలువలో ఒక భాగాన్ని అనుభవించలేడు. అది అదనపు 
విలువ రూపంలో పారిశ్రామిక యాజమాన్యాలకు చేరుతుంది. దీనికి ముద్దు పేరే లాభం! 
శ్రామికుల చేతికి జీతాలు లేదా వేతనాల రూపంలో చేరే సగం విలువను కూడా తిరిగి 
దోచుకునే ఒక రూపమే మద్యం వ్యాపార ప్రక్రియ! జీతభత్యాల పెంపుదలకై వర్గ 
పోరాటాలను వర్గపోరాట సంస్థలు నిర్వహిస్తాయి. ఉత్పత్తి ప్రక్రియలో సృష్టించబడే విలువలో 
(శ్రామికుల వాటా భాగాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం వర్గ పోరాటాలలో వుంటుంది. 
లేదా తన భాగం తరిగిపోకుండా వుండే ప్రయత్నం వాటిలో వుంటుంది. (శ్రమదోపిడీ 
లక్ష్యానికి యిలాంటి వర్గ పోరాటాల ప్రక్రియ ఒక మధ్యంతర దశగా దోహదపడుతుంది. 
ఫ్యాక్టరీ లేదా పరిశ్రమలేదా గనిలో పనిచేసే శ్రామికుడు తాను శ్రమించే చోట తనకు 
చెందాల్సిన విలువలో ఒక భాగాన్ని కోల్పోతాడని పేర్ళొన్నాం. అట్టి భాగమే సారాంశంలో 
సంపన్న రాజ్యం అధికాధికంగా బలుపెక్కడానికి కారణమవుతుంది. అట్టి (శమదోపిడీ 
రాజ్యాన్ని కూల్చివేసే రాజకీయలక్ష్యం గల వర్గ పోరాట సంస్థలు మద్యపాన దోపిడీ 
ప్రక్రియకి వ్యతిరేకంగా కూడా పోరాటాలను చేపట్టాల్సి వుంది. 


కార్మిక, శ్రామిక వర్గాలు ఉత్పత్తి స్థలాలలో అదనపు విలువను కోల్పోతారు. 
తమ చేతికి జీతాలు లేదా వేతనాల రూపంలో చేరిన విలువలో తిరిగి ఒక భాగాన్ని 
మద్యపాన వ్యాపార ప్రక్రియ లూటీ చేస్తుంది. ఒక భాగం విలువ శ్రామికుల జేబుల్లోకే 
చేరదు. జేబుల్లోకి చేరిన భాగంలో కూడా కొంతమొత్తం ఆహారాది నిత్యావసర 
వస్తుకొనుగోళ్ళకి వుపయోగపడదు. అది మద్యం వ్యాపార ప్రక్రియ తస్మరిస్తుంది. జేబులు 
కత్తిరించే దోపిడీ ప్రక్రియ రెండు చోట్ల రెండు విధాలుగా కొనసాగుతుంది. ఈ రెండింటికి 
వ్యతిరేకంగా పోరాటాలను చేపట్టాల్సిన కర్తవ్యం వర్గపోరాట సంస్థలపై వుంటుంది. ఇది 
మద్యం వ్యాపార దోపిడీ ప్రక్రియ పట్ల వర్గపోరాట సంస్థల కర్తవ్యం! 


మద్యపాన వ్యతిరేకోద్యమం 37 


చివరిదైన రాజ్యకుట్ర సాధనంగా వృద్ధిచెందే ప్రక్రియ పట్ల వర్గపోరాట సంస్థల 
బాధ్యత మరింత ఎక్కువ వుంటుంది. సామాజిక మౌలిక పరివర్తనకి రాజకీయ, సామాజిక 
చైతన్యం ఒక ముందస్తు షరతుగా వుంటుంది. ప్రజలలో సామాజిక రాజకీయ చైతన్యం 
పెరగనివ్వకుండా రాజ్యం పన్నేకుట్రకు మద్యపాన ప్రక్రియ ఒక సాధనమని పైన పేర్కొనడం 
జరిగింది. ఈ రాజకీయ కుట్రకు వ్యతిరేకంగా పోరాట కర్తవ్యం వర్గపోరాట సంస్థలపై 
మరింత అధికంగా వుంటుంది. 


మొదటి దశకు చారిత్రకంగా కాలదోషం పట్టింది. తిరిగి ఆదిమ సామాజిక 
వ్యవస్థ ఉనికిలోకి రాదు. ఆ తర్వాత మద్యపాన ప్రక్రియలో ఉనికిలోకి వచ్చింది. రాజ్యం 
జోక్యం లేని వర్ష సమాజంలోకి వచ్చింది. ప్రజల త్రాగుడు, అలవాట్లకు వ్యక్తిగత 
బలహీనతలు ఆనాడు కారణం! తర్వాత వ్యాపార దశ ఉనికిలోకి వచ్చింది. 1995లో 
ఎన్టీఆర్‌ ప్రభుత్వం మద్యపాన నిషేధం చేపట్టింది. అడపా, దడపా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 
నిషేధిస్తుండడం తెల్సిందే! అలా ప్రజల వత్తిళ్ళ మేరకు తమ రాజకీయ ప్రయోజనాల 
కోసం కూడా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు నిషేధించిన సందర్భాలున్నాయి. అలా నిషేధించిన 
కాలాలలో కూడా త్రాగుడు వ్యసనం హఠాత్తుగా అదృశ్యం కాదు. అందుకు ప్రజల 
వ్యక్తిగత బలహీనతలు కారణం! అట్టి బలహీనతలపై సంస్క్మరణోద్యమాలను నిరంతరం 
చేపట్టాలి. 

సంస్మరణోద్యమాలకు, రాజకీయ పోరాటాలకూ మధ్య ఒక గుణాత్మక వైరుధ్యం 
వుంది. ప్రజల సామాజిక రుగ్మతల, దురలవాట్లు, దురాచారాలు, నైతిక దుష్ప్రవర్తనలను 
సంస్కరించడానికి “చేపట్టే పోరాటా'లను సంస్మరణోద్యమాలుగా పిలుస్తారు. తద్భిన్నంగా 
రాజ్యమే విధానపరంగా ప్రజల బలహీనతల ఆధారంగా రూపొందించే ఆర్దిక రాజకీయ 
విధానాల మీద చేపట్టే పోరాటాలను రాజకీయ వుద్యమాలుగా పిలుస్తారు. మద్యపాన 
నిషేధంకై ప్రభుత్వ విధానాలపై చేపట్టే పోరాటం రాజకీయ పోరాటాల కోవలోకి వస్తుంది. 
మద్యపాన నిషేధాన్ని ఆయా ప్రభుత్వాలు తర్వాత త్రాగుడు దురలవాటుపై మున్ముందు 
చేపట్టే కృషి సంస్క్మరణోద్యమాలకోవలోకి వస్తుంది. 

మద్యపాన నిషేధంకై చేపట్టే రాజకీయ పోరాటాలను నీరుగార్చేందుకు దోపిడీ 
వర్గాలు కార్పొరేట్‌ మీడియా అండతో సంస్మరణోద్యమాన్ని ప్రత్యామ్నాయ పరిష్మార 
మార్గంగా చూపించజూస్తాయి. “ప్రజలు త్రాగుడు మానివేస్తే అమ్మే వాడు ఎందుకు 
అమ్ముతాడు?” అని ప్రశ్న వేస్తాయి. త్రాగించే వ్యాపార వర్గాలను నిర్గోషులుగా, త్రాగే 
ప్రజలను దోషులుగా చిత్రీకరిస్తాయి. ఇక్కడ (1) త్రాగేవాళ్ళు, (2) త్రాగించేవాళ్ళు; (3) 


38 మానవీయ ఆసరా స్వరం 


త్రాగింపజేయించే వాళ్ళు అను మూడు విభాగాలుంటాయి. సామాన్య ప్రజలు మొదటి 
కోవలోకి వస్తారు. మద్యం వ్యాపార సంస్థలు రెండో మూడోకోవలోకి వస్తాయి. ప్రతీఘాతక 
అభివృద్ధి నిరోధక రాజ్యమేధోశక్తులు మూడో కోవలోకి వస్తాయి. రెండోకోవలోని వ్యాపార 
సంస్థల ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ కంటె, సామాన్య ప్రజలను పోరాటాల ప్రక్రియలోకి 
రానివ్వకుండా నియంత్రించే రాజకీయ ప్రయోజనాలే మూడో కోవలోని రాజ్యశక్తుల 
మేధో ప్రధాన లక్ష్యం! రెండోకోవ, మడోకోవలకి చెందిన దోపిడీ వర్గాలు సామాన్య 
ప్రజలను ప్రధాన ముద్దాయిలుగా చిత్రించే పనిని చేపడతాయి. రాజకీయ వుద్యమాలకు 
పోటీగా సంస్మరణోద్యమాలను పరిష్కార మార్గంగా చిత్రించచూస్తాయి. అందులో కార్పొరేటు 
మీడియా కీలకపాత్రను పోషిస్తుంది. అదో కుట్ర! ఈ తరహా కుట్రలకు గురికాకుండా 
మద్యపానం ఒక వ్యాపార ప్రక్రియగా ప్రభుత్వాలే నిర్వహించే కాలంలో త్రాగుడు వ్యసనం 
నుంచి ప్రజలను బయటపడవేసే సంస్క్మరణోద్యమం ప్రధాన కర్తవ్యంగా ఎంచుకోవడం 
సరికాదు. అదో ధార్మిక లేదా నైతిక వుద్యమంగా మాత్రమే మిగిలి పోతుంది. ఏదేని 
రాష్ట్ర ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధించిన చోట్ల మాత్రమే అది ముఖ్యకర్తవ్యంగా 
మారుతుంది. అంతవరకూ (ప్రభుత్వాల వ్యతిరేక లేదా ప్రభుత్వ విధానాల వ్యతిరేక 
పోరాటాలే ప్రధాన కర్తవ్యంగా వుంటాయి. దీనిపట్ల ధార్మిక వుద్యమాల భావజాల ప్రక్రియకు 
గురికాకుండా. ముఖ్యంగా కార్పొరేటు మీడియా అండతో రాజ్యం సాగించే కుహనా 
నైతిక సంస్కరణల భావజాల ప్రక్రియకి గురికాకుండా రాజకీయ అప్రమత్తతను 
ప్రదర్శించాల్సి వుంటుంది. ఈ వెలుగులో రాజకీయ వుద్యమాలను నిర్మించాల్సిన కర్తవ్యం 
వుంది. 


ముగింపులోకి వద్దాం. మద్యపాన వ్యాపార ప్రక్రియ నేడు ప్రభుత్వాలు 
వటవృక్షన్థాయికి పెంచాయి. అయినా ఈనాటికీ త్రాగుడు సమాజంలో అనైతిక అంశంగానే 
వుంది. కొన్ని ఉదాహరణలిస్తాను. “మా అబ్బాయికి త్రాగుడు అలవాటు లేదు” అని 
తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకోవడం తెల్సిందే. త్రాగుడు అలవాటు లేని యువకుడినే 
పెళ్ళీ చేసుకుంటాను” అని ధైర్యంగా చెప్పడం నేటికీ యువతుల అభిరుచిగా వుంది. 
“ఫలానా మనిషి అనవసరంగా త్రాగుడు అలవాటుకు బానిసగా మారి ఆరోగ్యం 
పాడుచేసుకున్నాడు లేదా మరణించాడు” అని గ్రామాలలో చెప్పుకోవడం నేటికీ అలవాటుగా 
వుంది. “పాఠశాల దగ్గర పానశాలలుంటే అనవసరంగా పిల్లలు చెడిపోతారు అనే 
వ్యాఖ్యానాలు త్రాగుడు అలవాటుగల వ్యక్తులతో సహా పౌరులు చేస్తుండటం తెల్సిందే. 
“ఫలానా మగాడు త్రాగుడుకు బానిసగా మారి పెళ్లాం పిల్లలను పోషించనందున ఆ 
కుటుంబం బజారు పాలైనది అనే శాపనార్థాలను పౌరుల నుంచి నేటికీ వింటున్నాం. 


మద్యపాన వ్యతిరేకోవ్యమం 39 


ఇవన్నీ ఒక ఎత్తు! సమాజంలో భాగంగా వున్న స్త్రీ స్థితి మరో ఎత్తు! ఈనాటికీ మన 
దేశంలో స్రీజాతి మద్యపాన వ్యసనానికి దూరంగా వుంది. ఎక్కడో మెట్రోపాలిటన్‌ 
నగరాలలో అతికొద్దిశాతం మంది అత్యాధునిక విద్యాధికురాళ్ళు తప్ప దాదాపు మొత్తం 
స్రీజాతి మద్యపాన వ్యసనానికి గురికాకుండా వుండటం గర్వనీయమైనది. పై ఉ 
దాహరణలన్నీ గర్వించదగ్గ విషయాలే! బడా కొర్చరేట్‌ వ్యవస్థతో పాటు దోపిడీ వర్గ 
రాజ్యమేధో శక్తులు యింత వ్యవస్థీకృత వ్యాపార రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నప్పటికినీ, 
తమ లక్ష్య సాధనలో వారు అనేక ఫలితాలను సాధించినప్పటికినీ, నేటికీ నిర్ణయాత్మక 
విజయాన్ని అవి అందించలేకపోయాయి. ఈనాటికీ మద్యపానాన్ని అనాచారంగానో, 
దురాచారంగానో పౌర సమాజం గుర్తించడం గర్వనీయమైనది. దాన్ని సదాచారంగానో 
సహజ అలవాటుగానో నేటికీ అవి మార్చలేకపోయాయి. మద్యపానం పట్ల సమాజంలో 
గల యిలాంటి వ్యతిరేకతను ఆసరా తీసుకొని ప్రజాతంత్ర, సామ్యవాద, అభ్యుదయ 
సంస్థలు, శక్తులు ఉద్యమించాల్సి వుంది. 


వర్గపోరాట సంస్థలు సహజంగా వర్గపోరాటాల మీద ప్రధాన కేంద్రీకరణ చేస్తాయి. 
మద్యపాన నిషేదంకై సాగే ఉద్యమాలను అవి వర్గ పోరాటాలుగా గుర్తించవు. వాటిని 
ప్రజాస్వామిక వుద్యమాలుగానో లేదంటే సంస్మరణోద్యమాలుగానో భావిస్తుండటం 
చూస్తున్నాం. అందుకే వర్గ పోరాట శక్తులు వాటికి తగిన ప్రాధాన్యతను 
యివ్వలేకపోతున్నాయి. వాటి అవగాహనలో మార్చు రావాల్సి వుంది. పై విశ్లేషణను 
బట్టి అవి కూడా సారాంశంలో వర్గ పోరాటాలే! రాజ్య వ్యతిరేక విప్లవోద్యమాలలో 
అంతర్భాగమే! ఈ వెలుగులో వర్గ పోరాట సంస్థలు కూడా మద్యం వ్యాపార ప్రక్రియపై, 
మరియు మద్యం ద్వారా ప్రజల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే రాజ్య దుర్నీతి పై వుద్యమించాల్సి 
వుంది. ఈ కృషికి అవి ప్రాధాన్యత యిస్తాయని ఆశించుదాం! 


40 మానవీయ ఆసరా స్వరం 


3. ఈ తరాన్ని నిర్వీర్యం చేస్తున్న మయమద్యవానం 
- కరుణాకర్‌, ఒంగోలు 


ఈమధ్య ఓ పాఠశాలలో మద్యం తాగి బడికి వచ్చిన విద్యార్ధినులంటూ ఓ వార్త 
వచ్చింది. ఈ వార్తను మీడియా కవర్‌చేసిన తీరు, మీడియాకు చేరవేయడంలో ఆ పాఠశాల 
ఉపాధ్యాయులు చూపిన అత్యుత్సాహం వివాదాస్పదం కూడా అయ్యింది. ఉపాధ్యాయుల, 
మీడియాల ప్రతిస్పందనలని అట్లా ఉంచితే ఈ సంఘటన ఒక చేదు వాస్తవాన్ని 
తెలియజేస్తోంది. బడి వయసు పిల్లలని కూడా మద్యం మహమ్మారి కబలించేస్తోందని, 
బయట తిరగడానికి పెద్దగా స్వేచ్చలేని, అడుగడుగునా ఆంక్షలు ఎదుర్శొనే ఆడపిల్లల 
గురించే ఇలాంటి వార్తలు వస్తుంటే ఇక పెద్దగ నియంత్రణలేని మగపిల్లలు ఎంతగా 
మద్యం ప్రభావానికి గురౌతున్నారో ఊహించవచ్చు. 


ఒకప్పుడు తాగడం అనేది చాలా చెడ్డ అలవాటుగా చూడబడేది. త్రాగుబోతులకు 
సమాజంలో పెద్దగా గౌరవం ఉండేది కాదు. ముఖ్యంగా పల్లెల్లో, నగరాలలోని ఉన్నత 
వర్గాల్లో మాత్రమే దీనినంతగా పట్టించుకునేవాళ్ళుకాదు. తొంభైలలో సంస్కరణల పేరుతో 
బార్లా తెరిచిన తలుపుల్లోంచి ప్రపంచ పెట్టుబడి దర్జాగా నడచి వచ్చింది. వస్తూ వస్తూ 
తనదైన సంస్కృతిని వెంట తీసుకొచ్చింది. అప్పటి వరకూ ఉన్నతవర్గానికి పరిమితమైన 
మద్యపానం ఒక స్టేటస్‌ సింబల్‌గా మారి మధ్యతరగతిని ఆకర్షించడం మొదలైంది. 
మరోవైపు సంక్షేమ పథకాలకు నిధులు చేకూర్చేందుకు ప్రభుత్వమే మద్యాన్ని ముఖ్యంగా 
క్రింది వర్గాలకు అందుబాటులో ఉండే సారాను ఏరులై పారించింది. దీని ఫలితంగానే 
సారా వ్యతిరేక ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం మొదలై విజయం సాధించి మద్య 
నిషేధాన్ని సాధించే నాటికి మద్యం తరగతికి చేరుకొంది. ప్రపంచీకరణ నేపధ్యంతో 
మద్యం ఒక నెట్‌వర్క్‌ సాధనమైంది. ఎప్పుడయితే మధ్యతరగతి తన నైతికతను 
కోల్పోయిందో అప్పట్నించీ మద్య నిషేధాన్ని ప్రభుత్వం మెల్లిగా ఎత్తేయడం మొదలుపెట్టింది. 
పూర్తిగా ఎత్తేయడానికి ప్రభుత్వానికి ఎక్కువ కాలం పట్టలేదు. 


ఇప్పుడు మద్యపానం ఒక సాధారణ విషయంగా మారిపోయింది. అదిప్పుడు 
వైన్‌షాపులు, బార్లకే పరిమితమై లేదు. నేరుగా అన్ని వర్గాల పడకగదుల్లోకి దర్జాగా 
వచ్చి చేరింది. మద్యపానం ఒకప్పటిలా చీదరించుకునే అలవాటు కాదు. దానికిప్పుడు 
& పురుష. కులమత, బీద ధనిక బేధాలు లేవు. పేర్లు, బ్రాండ్లు, ధరలు మారవచ్చు కానీ 
సారంలో మాత్రం తేడా లేదు. 


మద్యపాన వ్యతిరేకోదధ్యమం 41 


మద్యం విస్తరణలో తేడాలు లేకపోవచ్చు కానీ అది చూపే ప్రభావం మాత్రం 
కులాన్నిబట్టి, వర్గాన్ని బట్టి, లింగాన్ని బట్టి వయసును బట్టి మారిపోతుంది. ఇవి తిరిగి 
ఒకదానిని ఒకటి ప్రభావితం చేసుకుంటాయి. ఒక సంపన్న కుటుంబంలోని మద్యం 
అలవాటు ఉన్నప్పటికీ అది కేవలం వాళ్ళ ఆరోగ్యం మీద ప్రభావం చూపవచ్చు. కానీ 
అదే మద్యం అలవాటు రోజుకూలి చేసుకునే కుటుంబంలో తీవ్ర పరిణామాలకు 
దారితీస్తుంది. సరైన పోషణ లేకపోవడం వల్ల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఆర్థికంగా 
నాశనం అవుతుంది. మహిళల మీద హింస పెచ్చరిల్లుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా 
పిల్లలమీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. 


నిజానికి తండ్రులు మద్యం త్రాగే అలవాటున్న కుటుంబాలలోని పిల్లలు మొదట్లో 
మద్యాన్ని ద్వేషిస్తారు. దాని దుష్ఫలితాలను రోజూ చూస్తుంటారు కనుక. కానీ 
కొద్దిగా పెద్దయ్యే కొద్దీ చుట్టూ ఉన్న వాతావరణం ప్రభావితం చేయడం మొదలుపెడుతుంది. 
మన సీరియల్లు, సినిమాలు మద్యం తాగడాన్ని ఒక స్టైల్‌గా మార్చేశాయి. సినిమాలలో 
తాగుడు కార్యక్రమం లేని దృశ్యమే ఉండదు. తాగని కథానాయకుడు ఉండడు. వీళ్ళు 
తాగి తండ్రుల్ని మామల్ని తిట్టేస్తారు. ఇక హీరోయిన్లు వీళ్ళ వెంబడి పడిపోతుంటారు. 
కాలేజీకెళ్ళే విద్యార్థులు ఖచ్చితంగా తాగాల్సిన్దేనని తేల్చేశాయి మన సిన్మాలు. వీటిని 
చూస్తూ పెరుగుతున్న పిల్లలు వీటి ప్రభావానికి లోనవకుండా ఎలా ఉంటారు? మరోవైపు 
నిరుపయోగమైన అరకొర చదువులు చదివి, ఉపాధి దొరకక, ఖాళీగా ఉండే యువతలో 
ఇప్పటికే ఇలాంటి వ్యసనాలకు లోనైన వాళ్ళు కళ్ళ ముందు కనిపిస్తుంటారు. కౌమారం 
మొదలవగానే తన చుట్టూ సమూహంలో రోల్‌ మోడల్‌ కోసం వెతికే పిల్లలకు వీళ్ళే 
హీరోలవుతారు. క్రమంగా వీళ్ళు కూడా ఆ సమూహంలో చేరిపోతారు. 


ఇక అన్నిటికంటే ముఖ్యమైనది అందుబాటు. ఇప్పుడు నీళ్లు దొరకని చోటు ఉ 
ందేమో కానీ మద్యం దొరకని చోటు లేదు. ఊర్లలో బెల్టుషాపులు మొదలుకొని నగరాల్లో 
పబ్‌లదాకా ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది. కమీషన్‌ కోసం కక్కుర్తిపడి బెల్బుషాపుల 
వాళ్ళు చిన్న పిల్లలకు అమ్ముతున్నారు. పబ్‌లలోకి పద్దెనిమిదేళ్ళలోపు పిల్లలకి అలవోకగా 
ప్రవేశం దొరుకుతోంది. ఇప్పుడు పబ్‌లకి, బార్‌లకి వెళ్ళకుండానే మద్యం దొరికే మరోచోటు 
మాల్స్‌. పబ్‌కి, బార్‌కి వెళ్తే ఎవరైనా గుర్తించవచ్చు. మాల్స్‌ ఏ కారణం వాళ్లైనా వెళ్ళొచ్చు. 
అనుమానించరు. కార్పొరేట్‌ కాలేజీల్లో చదువుతున్న పిల్లలంతా ఆదివారం బెటింగ్‌కి 
బయటకొచ్చి చేరేది ఇక్కడికే. 


ఇక చిన్న పట్టణాలు, నగరాల శివార్లలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్లు కూడా మద్యం 
అమ్మకాలకు కీలక ప్రదేశాలు. పదో తరగతితో చదువాపేసి పెయింటర్లుగానో రాడ్‌ 
బెండర్లుగానో మరే వృత్తిలోనో చేరిన పిల్లలని ఇవి అయస్మాంతంలాగా ఆకర్షిస్తాయి. 


42 మానవీయ ఆసరా స్వరం 


దీనికితోడు పెరిగిపోయిన పార్టీయింగ్‌ కల్చర్‌. పెద్దల్ని చూసి పిల్లలు అనుకరిస్తున్నారు. 
చిన్న చిన్న తిరుబండారాలు, కూల్‌డ్రింగ్‌లతో మొదలై... బిర్యానీలు బీర్లదాక చేరుతోంది. 


ఇక ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలు కొత్త ప్రభుత్వాన్ని ఏ మేరకు తెస్తాయోగానీ ఇవి 
మాత్రం కొత్త తాగుబోతుల్ని తయారు చేస్తున్నాయి. ఎన్నికలలో పాలక పార్టీలు నిర్లజ్జగా 
పంచుతున్న మద్యం చివరికి పిల్లలని తాగుబోతులుగా మారుస్తోంది. ఇక వీటికి తోడు 
గ్రామాల్లో ప్రతి ఏడూ జరిగే వినాయక చవితి, గ్రామదేవతల తిరనాళ్ళవంటివి ఎవరికైనా 
మద్యం దొరికే సందర్భాలు. ఈ సమయాల్లో పెద్దగా పట్టించుకోకపోవడాన్ని అవకాశంగా 
తీసుకొని చిన్నచిన్న పిల్లలకు మద్యం అలవాటు చేస్తున్నారు. కూల్‌డ్రింక్స్‌లో కలిపి 
సరదా పేరుతో మొదట రుచిచూపించి మద్యం ఉచ్చులోకి లాగేస్తారు. ఇదంతా ఒక 
రకంగా తెలీకుండానే జరిగిపోతుంది. 


సంపన్న ఆధిపత్య కులాల పిల్లలను వారి తల్లిదండ్రులు వీటన్నిటికి దూరంగా ఏ 
హాస్టల్స్‌లో ఉంచో లేకపోతే తామే నిరంతరం గమనిస్తూనో వాళ్ళ పిల్లల్ని కనీసం స్మూలు 
చదువులయి పోయేంతవరకైనా కాపాడుకో గలుగుతున్నారు. నిద్ర లేచింది మొదలు 
ఏదో ఒక వనికి వెళ్ళాల్సిన తల్లిదండ్రులు వాళ్ళ విల్లలు ఏమి చేస్తున్నారో 
గమనించలేకపోతున్నారు. ఒకవేళ వాళ్ళని గమనించగలిగినా నియంత్రించలేకపోతున్నారు. 


ఈ విధంగా చిన్నవయసులోనే మద్యానికి అలవాటైన పిల్లలు చదువుపై దృష్టి 
పెట్టలేక బడి మానేస్తున్నారు. దాంతో వాళ్ళు అనివార్యంగా తిరిగి తమ తల్లిదండ్రుల 
వృత్తిలోకే వెళ్ళవలసి వస్తోంది. వేల ఏండ్లుగా అణచివేయబడ్డ వర్గాలు విద్య ఉద్యోగాల 
ద్వారా ఆత్మగౌరవంతో సాంఘికంగా ఆర్థికంగా ఎదిగే క్రమానికి మద్యం లాంటి వ్యసనాలు 
ఆటంకాలు కలిగిస్తున్నాయి. ఒకరకంగా ప్రభుత్వమే తన దీర్భ స్వల్పకాలిక అవసరాలకోసం 
మద్యపానాన్ని పెంచి పోషిస్తోంది. తనను ప్రశ్నించే ప్రజాచైతన్యం నిరంతరం మత్తులో 
వుండడం, హెచ్చుతగ్గుల సాంఘిక, ఆర్థిక వ్యవస్థను కూలదోసి కొత్త వ్యవస్థను నిర్మించగల 
యువతరం ఇలా నిష్మియంగా మారిపోవడం ప్రభుత్వాలకు అవసరం. 

దీనికి రెండోవైపు నుండి పీడిత కులాలు, వర్గాలు సంపదలో అధికారంలో తమ 
న్యాయమైన వాటా అందుకునేందుకు అధ్యయనం, పోరాటం అత్యవసరం. దీనికి 
ఆటంకంగా ఉన్న ప్రతి అంశంపై మనం నిర్విరామంగా పోరాడాలి. అందులో భాగంగానే 
మద్యంపై యుద్ధం ప్రకటించాలి. ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి సంపూర్ణ మద్యని షేధాన్ని 
సాధించాలి. 


మద్యపాన వ్యతిరేకోదధ్యమం 43 


4. మత్తుపదార్లాలతో యువతపై దాడి; 
ప్రభుత్వాలదే బాధ్యత 
- సమతాశ్రీధర్‌, ఖమ్మం 


1960 నుంచి సుమారు 80ల వరకు విద్యార్ధి లోకంలో ఉద్యమాల ప్రభావం 
బాగా ఉండేది. దరిదాపు ప్రతి విద్యార్ధి ఏదో ఒక భావనవైపు ఉండే వాతావరణం 
ఉండేది. రైటిస్ట్‌ ఉద్యమాల వైపు అతికొద్ది శాతం ఉన్నా మెజారిటీ వామపక్ష భావజాలంతో 
ఉండేది. వామపక్ష పార్టీలకు సంబంధించిన అనుబంధ విద్యార్థి సంఘాలవైపు కొంత 
కమిట్‌మెంట్‌ ఉండేది. ముఖ్యంగా మెజారిటీ విద్యార్థిలోకం హేతువాద దృక్పధంతో 
ఉందేది. ఆయా వామపక్ష విద్యార్ధి సంఘాల నుండి ఆయా రాజకీయ పార్టీలకి 
రిక్రూట్‌మెంట్‌ ఉండేది. ముఖ్యంగా విప్లవ పార్టీల వారికి. 


ఎకడమిక్‌ పుస్తకాలకే 202065555005, సాహిత్య పఠనం చర్చలు, 
రాజకీయాలపై, సమాజంలో జరుగుతున్న ఉద్యమాల గురించి పరిశీలనా, మంచి సినిమాల 
పట్ల ఆసక్తి ఉండేవి. ఇంతేకాక వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎండాకాలం 
సెలవల్లో, విలేజి క్యాంపెయిన్‌లలో కూడా విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొనేవారు. చలం, 
శ్రీశ్రీ, సి.వి, రంగనాయకమ్మ, వరవరరావు లాంటివారు తెలియనివారు బహుశా ఉండేవారు 
కారేమో. వీరి ప్రభావం యువత మీద అంతగా ఉండేది. 


ఆనాటి విద్యార్ధిలలోకమే నేడు టీచర్లుగానో, లెక్చరర్లుగానో, ఉద్యోగులుగానో 
రకరకాల రంగాల్లో స్థిరపడినప్పటికీ నేటికి వారు, వామపక్ష భావజాల మొగ్గులోనే ఉండటం 
విశేషం. 


నాడు విపరీతమైన నిరుద్యోగ సమస్య ఉండేది. డిగ్రీల చదువులయిపోయి ఎక్కడా 
కనీస గుమస్తా కొలువులు కూడా దొరకని పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగాలు తప్ప (pato 
రంగంలో అవకాశమేలేని పరిస్థితి. కాబట్టి వీరు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయరంగంలోనే 
ఎక్కువగా స్థిరపడిన పరిస్థితి. వీరు ఇప్పటికి 'తాతలు” అయినా వారి విద్యార్థి దశలో ఏ 
వామపక్ష లేదా హేతువాద భావజాలంతో ఉన్నారో, అదే నిజాయితీ వారి వారి వ్యక్తిగత 
జీవితాలలో నేటికీ గమనించవచ్చు. 


80వ దశకం తరువాత విద్యార్ధిలోకంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. 
విద్యలో పోటీతత్వం పెరిగిపోయింది. సాంకేతిక విద్యల ప్రాధాన్యం పెరిగిపోయింది. 
ఎంట్రెన్సులు వచ్చేశాయి. ఎంట్రెన్సులకి తయారుచేయడానికి కోచింగ్‌ సెంటర్లు వెలిశాయి. 


44 మానవీయ ఆసరా స్వరం 


తరువాత ఎంట్రెన్సులను దృష్టిలో పెట్టుకుని చదివిస్తామని జూనియర్‌ కాలేజీలు ప్రైవేట్‌ 
సెక్టార్‌లో తయారయాయి. అదే క్రమంలో స్కూల్‌ చదువులనుంచే ఈ ఎంట్రెన్స్‌లకి 
తయారుచేసే ప్రైవేట్‌ స్మూల్స్‌ వచ్చేశాయి. ఈ ప్రైవేట్‌ స్మూల్సు, కాలేజీలు వ్యాపారపరంగా 
మారి గొలుసుకట్టు విద్యాసంస్థలు తయారయాయి. ఈ విధంగా విద్యారంగం అంతా, 
చూస్తూ చూస్తుండగానే ఇరవై ఏళ్ళలో మొత్తం |పైవేటు పరమైపోయింది. 


ఉదయం ఆరు గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తీరికలేని షెడ్యూల్‌తో, 
హాస్టళ్ళ బందిఖానాల్లో చదువు మెరిటే పరమావధిగా రుబ్బుడు కార్యక్రమంలో విద్యార్థిలోకం 
యావత్తూ సామాజిక చింతనలేని కుక్కమూతిపిందెల్లా మారిపోయింది. ఎద్దెమ్మెటే - 
తోక లాగా తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఇలానే తయారయింది. “విజ్ఞానానికి -విద్య' 
అనేది మారిపోయి “ఉద్యోగానికి -విద్య అనే నానుడిగా తయారయి పోటీతత్వంలో 
కొట్టుకుపోయి, తల్లిదండ్రులు పిల్లలపై మార్కుల మాయాజాలాన్ని రుద్ది, పిల్లలకి ఐహిక 
విషయాలు తెల్పడం లేదా వారు తెలుసుకోవడమే ప్రమాదకరమన్న భావజాలానికి 

కాబట్టి నేటి విద్యార్థులు ఫారాలలో పెంచే బ్రాయిలర్‌ కోళ్ళలా తయారయి, 
దోసు సరిపోకపోతే హార్మోన్ల స్పెషల్‌ కోచింగులకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ మార్ముల 
మాయాజాలంలో పేరెంట్స్‌ ఎంతగా ఇరుక్కుపోయారంటే, మధ్యతరగతి, దిగువ 
మధ్యతరగతి, కార్మిక కుటుంబాలతో సహా తమ స్థాయిని మించి పిల్లల్ని చదివించడమే 
తమ జీవిత పరమార్థంగా మారి అప్పుల ఊబిలోకి నెట్టబడటమే కాకుండా, పిల్లల్ని 
చదివించడానికి భార్య ఒకచోట, భర్త ఒకచోట జీవితాలని గడిపే పరిస్థితిని మనం 
గమనించవచ్చు. 


కానీ ఈ పోటీ తత్వంలో ఉన్న పరిమితమైన అవకాశంలో ఎంత పరిగెత్తించినా 
ఆ ఉన్నవే ఉంటాయి. అంతకంటే పెరగవు కదా. తరువాత ఈ బ్రాయిలర్‌ విద్యార్ధి 
లోకం ఏమవుతుంది? 


ఇప్పటివరకు మనం గత యాభై అరవై సంవత్సరాలలో యువతలో వచ్చిన 
పెను మార్పును గమనించాం. కానీ... ఇదంతా ఎందుకు జరిగింది. ఈ మార్పుకు 
కారణమేంటి. ఈ మార్పుకు వెనుకనున్న దెవరు? ఏ కారణాల వల్ల ఇలా జరుగుతుంది 
గమనిద్దాం! 


ఉన్నవి పరిమితమైన అవకాశాలు. చదివిన వారందరికీ ఉపాధి కల్పించగలిగే 
వనరులు సమాజానికి మెండుగా ఉన్నాా వాటిని ఉపయోగించుకునే అవకాశాలు ప్రభుత్వం 


మద్యపాన వ్యతిరేకోదధ్యమం 45 


వద్ద లేవు. కాబట్టి బ్రిటీష్‌వాడు గుమస్తాలను తయారుచేయడానికి ప్రవేశపెట్టిన మెకాలే 
విద్యావిధానం నేటికీ కొనసాగుతుండడం వల్ల ఉపాధికి అవకాశం లేని విద్యాధికులు 
నిరుద్యోగులుగా మారక తప్పని పరిస్థితి. వీరంతా సహజంగానే వామపక్ష భావజాలానికి 
గురయినా కాకపోయినా చదివిన చదువువల్లనైనా “ప్రశ్నించే మనస్తత్వాన్ని కలిగి ఉ 
ంటారు. కాబట్టి రాజ్యానికి అదే సమస్య. Gg) - ఎనభై దశకాల్లో ఏం జరిగిందో 
రాజ్యం గమనించింది. అది జరగకుండా ఉండటానికి కనిపెట్టిందే... ఈ మత్తు... మత్తు 
పదార్థం... మత్తు కలిగించే ఆల్మహాల్‌... మత్తును కలిగించే భావజాలం... మత్తు 
విద్యావిధానం... మత్తును కలిగించే మీడియా... మత్తును కలిగించే దృశ్య (శ్రవణాలు... 
మత్తును కలిగించే రాజకీయాలు... వీటన్నిటి ద్వారా రాజ్యం యొక్క ఉద్దేశం... ప్రశ్నించే 
మనస్తత్వాన్నుంచి యువతని పక్కదారి పట్టించడం. 


ఒక విధంగా చెప్పాలంటే రాజ్యం, యువతని పక్కదారి పట్టించడానికి, పధకం 
ప్రకారం మత్తు మందును చల్లడంలో చాలా విజయవంతమైందనే చెప్పాలి. ఇలా 
ఎందుకంటున్నానంటే, నేటి విద్యార్థి లోకానికి చదువు తప్ప వేరే లోకం తెలియదు. 
యువతకి సినిమాలు, అభిమాన సంగాలు, క్రికెట్టు, టి.వి. హోరు, సులభంగా సెల్‌ఫోన్‌ 
ద్వారా లభించే పోర్న్‌సైట్లు, ఆల్మహాలే కాక ఇతరత్రా లభించేమత్తు పదార్థాలు, టూ 
వీలర్‌ బైక్‌లు, రకరకాల జుట్టు కత్తిరింపు అనుకరణలు తప్ప సమాజం గురించి తెలియదు, 
సమాజ పోకడల గురించి పట్టింపులేదు, రైతు ఆత్మహత్యల గురించి చలనం ఉండదు, 
హక్కుల గురించి సమాజంలో జరిగే నిరసనల సెగ తగలదు, భుక్తికోసం జరిగే పోరాటాల 
గురించి యోచన ఉండదు, అణిచివేతలపై ప్రశ్న ఉండదు, మనచుట్టూ ఉన్న సమాజంలో 
ప్రతినిత్యం జరుగుతున్న అన్యాయాలపై స్పందనే ఉండదు. కాబట్టి తను అనుకున్నట్లు 
మత్తును వెదజల్లడం ద్వారా ఏమి సాధించదలుచుకుందో దాంట్లో విజయవంతమైందనే 
చెప్పక తప్పదు. 

ఇక గ్రామీణ ప్రాంతాల్లో హైస్కూల్‌ విద్యవరకు కొనసాగించి వ్యవసాయరంగం 
మీద ఆధారపడిన యువత పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. విచ్చలవిడిగా బెల్ట్‌ షాపుల 
ద్వారా అందుబాటులో ఉన్న మద్యం, కొద్దికొద్దిగా స్లో పాయిజన్‌ లాగా ఎక్కి యువత 
నిర్వీర్యం అయే పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీళ్ళు దొరకక పోవచ్చునేమో కాని, 
మద్యం దొరకని షాపు ఉండటం లేదు. పచారీ సామానుతోపాటు మద్యం అమ్మకాలు 
సమాంతరంగా జరుగుతున్నాయి. రెక్కల కష్టంమీద ఆధారపడిన యువత, కుటుంబ 
అవసరాలు, తల్లి దండ్రుల పోషణ, భార్యా పిల్లల జరుగుబాటు అనే బాధ్యతలు గాలికి 
లేచిపోయి, పని-పైసలు-మందు కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతం జోరుగా 


46 మానవీయ ఆసరా స్వరం 


ఊగిసలాడుతుంది. చీకటిపడితే జోగిసలాట, ఊగులాటల్లో మునిగే యువత నూటికి 

95% పై మాటే అనటం అతిశయోక్తి కాదేమో. మద్యం మత్తులో ముఠా తగాదాలు, 
ఇంటికొచ్చి తల్లి-దండ్రుల, భార్య-పిల్లలపై వేధింపులు నిత్యకృత్యమైపోయాయి. పుడితే 
తాగుడు, చస్తే తాగుడు, పండక్కి తాగుడు ఇలా కుటుంబంలోని ప్రతి చిన్న విషయాలకీ 
నేడు మద్యంతో ముడిపడిపోయాయి. గ్రామీణ యువత ముప EY సంవత్సరాలకే శవాలకు 
ప్రోణం పోస్తే నడిచినట్లు, చాతకాక ఎముకల గూడులా గుంటకళ్ళతో నవసకపోయి 
కుక్కమూతి పిందెల్లా తయారవుతున్నారు. ఇది ఏ స్థాయిలో ఉందంటే, కేవలం తాగుడికి 
బానిసయి కిడ్నీలు చెడి, అకాలమరణం పాలయిన 30 సంవత్సరాలలోపు యువత 
గ్రామాలలో నూటికి 20 మంది ఉన్నా ఆశ్చర్యపోనక్మరలేదు. ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వాలు 
ప్రవేశపెట్టిన ఈ మద్యం మహమ్మారి గ్రామీణ ప్రాంత యువతని ఏ విధంగా కబళించి 
వేసిందో ఆలోచన పెట్టి చూసేవారికి అర్థమవుతుంది. 


పట్టణ ప్రాంతంలో ఉండే యువత, సుతారి పనిచేసేవారు, కార్పెంటర్‌ 
పనిచేసేవారు, పెయింటర్లు తదితర భవన నిర్మాణ కార్మికులు, పరిశ్రమలలో పనిచేసే 
కార్మికులు, రకరకాల చేతివృత్తుల వారు, ఆటోడైవర్లు, ప్రయివేటు రంగంలో పనిచేస్తున్న 
దిగువస్థాయి ఉద్యోగులు సాయంత్రం ఆరు గంటలు అయిందంటే చాలు, వైన్‌షాపుల 
ముందు బారులముందు, బారులు తీరి ఉండటం మనం గమనించవచ్చు. క్వార్టర్‌ 
పుచ్చుకోకుండా ఇంటికి పోని పరిస్థితి. సంపాదించిన దాంట్లో సగం మందుకు తగలేసి 
ఇంటికి పోవలసిందే. అందుకే పట్టణాల్లో ఉన్న వైన్‌షాపుల వేలంపాటలు (ప్రభుత్వానికి 
రెవిన్యూ) లక్షల్లో ఉన్నాయంటే ఇదే కారణం. 


ప్రభుత్వ ఉద్యోగులు, అవసరాలకోసం వచ్చే వారితోని సాయంత్రం బార్‌లలో 
సిట్టింగులు, ఏ ఇద్దరి మధ్య డీల్‌ కుదరాలన్నా అడ్డాలు బారుషాపులే. పట్టణ ప్రాంతాల్లో 
ఏ బార్‌ చూసినా రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు కిటకిట లాడటం ఎరిగిన 
వాస్తవమే. వీటికి ఏ రూల్సు రెగ్యులేషన్లు వర్తించవు. వీటిపై ఏ నియంత్రణలు ఉండవు. 


ఇక పట్టణాల్లో విద్యార్థిలోకాన్ని గమనిస్తే ఆశ్చర్యపోయే నిజాలు బయటపడతాయి. 
మద్యం, గంజాయి, బ్రౌన్‌ షుగర్లు, ఇదే లాంటి మత్తులో ముంచే సెల్‌ఫోన్‌ పోర్న్‌సైట్లు, 
ట్యాబ్‌లు, బార్లు, పబ్బులలో మునిగితేలుతుంది. ఇదీ నేటి భావిపౌరుల పరిస్థితి. ఏ 
ఇద్దరు కలిసినా కామన్‌ టాపిక్‌ (క్రికెట్‌లు, కొత్త పిట్టలు, తరువాతనే చదువు. ఆహార్యం 
- చంకల బనీన్లు, పొడుగు చెడ్డీలు, వికారపు జుట్టు కత్తిరింపులు. రకరకాల పొగాకు 
పొట్లాలు. రకరకాల వికార $$ బారు గడ్డాలు, బవిరి గడ్డాలు, ట్రిమ్ముడు గడ్డాలు, 
గడ్డాలు లేని విద్యార్థులు ఇవ్వాళ కనపడే పరిస్థితే లేదు. 


మద్యపాన వ్యతిరేకోదధ్యమం 47 


వీరి లక్ష్యం, వారికి నూరిపోసిన గోల్‌ రీచ్‌ కావడం, నిచ్చెన మెట్ల పైకి ఎగబాకటం. 
తద్వారా డబ్బు సంపాదన. అయిన కాడికి వారి మాటల్లోనే “లైఫ్‌ ఎంజాయ్‌ చేయడం”. 


ఇలాంటి గ్రామీణ యువతకి, పట్టణ యువతకి, విద్యార్థి రంగానికి సామాజిక 
చింతన ఏముంటుంది. పాతిక రోజులలో కోతకి రావడానికి కోళ్ళఫారాలలో హార్మోన్‌ 
ఇంజక్షన్‌లు ఇచ్చి పెంచినట్లు, ఈ విధంగా తయారయిన యువతకి, సాహిత్యం, కుల 
రహిత సమాజం, హక్కుల ఉద్యమాలు, జీవన పోరాటాల పట్ల సానుభూతి, కార్పొరేటీకరణ 
కోసం గిరిజనుల గెంటివేత, ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, ప్రకృతి విధ్వంసం 
లాంటి వాటి గురించి వీరికి పట్టింపు ఎందుకు ఉంటుంది. 


దీనికి మనం యువతని తప్పుపట్టలేం. మట్టిముద్దని ఎట్లా తయారుచేస్తే అట్లా 
అవుతుంది. కుండ చేయాలనుకుంటే కుండ, ఇటుక అనుకుంటే ఇటుక తయారవుతుంది. 
కాని విశేషం ఏమిటంటే రాజ్యం, యువతని అట్లా చేయదలుచుకుంది. దానికి మద్యం 
- మత్తు సాధనంగా, యువతని ప్రశ్నించే మనస్తత్వానికి దూరం చేయదలుచుకుంది. 
పధకంప్రకారం గత నాలుగు దశాబ్దాలుగా ఆ ప్రయత్నం చేసి తద్వారా తన ఆదాయాన్ని 
పెంచుకుంది. దాని వెనకనున్న పెట్టుబడిదారీ వర్గానికి ఆదాయం చూపించింది. చివరికి 
ఆబ్బ్మారీ ఆదాయం ప్రభుత్వ ఆదాయాల్లో ఒక సింహభాగమై కూర్చుంది. ఆ ఆదాయంతోనే 
కుక్క Sm సంక్షేమ పధకాల్లో ప్రజల్ని బిచ్చగాళ్ళుగా తయారుచేసింది. 


సమస్య సరే - విరుగుడు ఏమిటనేదే ప్రశ్న. ప్రభుత్వ ప్రచారాలు, వ్యూహాల 
నడుమ ప్రజాసంఘాల చేష్టలు నిర్వీర్యమైన దశలో (ప్రస్తుతం మనమున్నాము. ఎవరు 
చెబితే ఎవరూ వినే పరిస్థితి లేదు. ఒకవేళ వినిపించాలనుకున్నా డబ్బులు ఇస్తామనో, 
క్వార్టర్‌ బాటిళ్ళు ఇస్తామంటేనో తప్ప పదిమంది ఒక దగ్గరికి కూడే పరిస్థితే లేదు నేటి 
సమాజంలో. 


వర్గాలో - వర్గపోరాటాల ద్వారానో సమాజం దానికదే మారుతుందని అనుకుంటే 
అది ఎన్నటికయ్యెనో ఏమో. కానీ నిర్వీర్యమైపోతున్న యువతను, సామాజిక భవిష్యత్తుకు 
దిక్సూచి అయిన యువతను మార్గం మళ్ళీంచటం అనేది, వామపక్ష ప్రజాసంఘాలు, 
ఎన్‌.జి.ఓ. సంస్థలు, మేధావులు, తమ ఎఫర్ట్స్‌ని ఈ దిశగా కేంద్రీకృతంచేస్తే కొంతమేరకైనా 
తాత్మాలిక ఉపశమనం ఉంటుందేమోనని ఆశిద్దాం! 


48 మానవీయ ఆసరా స్వరం 


D. మత్తు వదలాలంటే వ్యవస్థను చిత్తు చేయాలి! 
- దేవి సుదర్శన్‌, ప్రజాపత్రిక, రాజమండ్రి 


మద్యం, మద్యపానం వంటి పదాలు విన్నపుడు, లేదా చదివినపుడు నాకెందుకో 
వళ్లుమంట. నా చిన్నప్పటి నుండి నాకు వీటిపై ఏహ్యభావమే ఉండేది. ఎందుకంటే 
దీనికి ఎంతో నేపధ్యం ఉంది. మాది పక్కా పల్లెటూరు. పైగా మాది తలుపులు కూడా 
లేని తాటాకు పాక. మేము ఉన్నది విభిన్న కులాల నివాసాల మధ్య. వారిలో చాలామంది 
కష్టజీవులు. దాంతో సాయంత్రం అయిందంటే తాగుబోతుల తగాదాల హడావిడి. ఇది 
కొందరికి వినోదంగాను, నాలాంటి వాడికి అసహ్యంగాను ఉండేది. ఎంత తాగుబోతయినా 
నా జోలికి వచ్చేవాడు కాదు. ఆ మాటకొస్తే ఎవరూ నాతో పెట్టుకోవడానికి ఇష్టపడే 
వారు కాదు. ఎందుకంటే నాకు దెబ్బలాడడం వచ్చు. దెబ్బలాటల మీద అనేక సైకాలజీ 
పుస్తకాలు చిన్నపుడే చదువుకున్నాను. నేను దెబ్బలాట మనిషిని కానని, దెబ్బలాట వస్తే 
అసలు మనిషినే కానని మాటల సందర్భంలో ఒక డైలాగుగా వాడేవాడ్ని దాంతో ఎవరూ 
నా జోలికి వచ్చేవారు కాదు. దాంతో తాగుబోతుల తగాదాలు, వారి ప్రవర్తన, భార్యాపిల్లలను 
వేధించుకు తినడంలో వారు చూపుతున్న వింత ధోరణి ఇవన్నీ కళ్లారా చూసే అవకాశం 
వచ్చింది.. ఇదే సందర్భంలో ఆ కుటుంబాలు ఎదుర్కొంటున్న మనోవేదన నన్ను 
ఆలోచింపచేసేది. ఇది కట్టడి చేసి ఆ కుటుంబాలను ఆదుకోవలసిన ప్రభుత్వాలు స్వయంగా 
సారా దుకాణాలు నడపడం నన్ను ఇంకా ఆలోచింపచేసింది. దాంతో మద్యంమీద, 
మద్యాన్ని అమ్ముకుని ఆ డబ్బుతో సంక్షేమం చేస్తామని కబుర్లు చెబుతున్న ప్రభుత్వాల 
మీద తిరుగుబాటు చేయాలనిపించేది. మొదట్లో తాగుబోతుల కుటుంబాలకు నచ్చచెప్పాలని 
ప్రశ్నించాను. ఒకానొక దశలో సారాషాపులను ధ్వంసం చేయించాలని కూడా 
ఆలోచించాను. అయితే, ఇదే సందర్భంలో ఏదో ఎన్నికలు వచ్చాయి. 


మా ఊళ్లో పంచాయితీ ఆఫీసు దగ్గర పెద్ద పెద్ద డ్రమ్ములతో సారా నింపి ఉంచి, 
దండోరా వేసి మరీ తాగుబోతులను పిలిచేవారు. ఇంత విచ్చలవిడిగా తాగుతున్న వారిని 
ఎలా నిలవరించగలం? పైగా, ప్రభుత్వమే దగ్గరుండి తాగిస్తుంటే? అందుకే మనం 
ఒక్కరం ఈ పని చేయలేమని అప్పటికి ఆ ఆలోచనలకు స్వస్తి చెప్పాను. ఆ తర్వాత 
కవిగా మారాను.. ఆశుపద్యాలతో ప్రయాణం చేస్తున్నపుడు, అష్టావధానాలలో పాల్గొన్నపుడు 
బాగానే ఉంది గాని, కవులలో కూడా చాలామంది తాగుబోతులేనని కళ్లారా చూసాక 
జ్ఞానోదయం అయింది. అసలు ఈ జబ్బు సామాన్యుడికి అంటించింది వీరేనేమోనని. 
ఎందుకంటే మన దేవుళ్లంతా తాగుబోతులే కదా... ఆ దేవుళ్ల కధలు రాసింది కవులే 
కదా... అలా అనుకుంటుండగానే ఉదయం పత్రికలో విలేకరిగా అవకాశం వచ్చింది. 


మద్యపాన వ్యతిరేకోద్యమం 49 


దాంతో నా కలం రూపం మారింది. జర్నలిస్టుగా మారాక నాలోని కవి అజ్ఞాతంలోకి 
వెళ్లిపోయాడు. ఇదే సందర్భంలో జర్నలిస్టులలో కూడా తాగుబోతుల మధ్యనే నేను ఉ 
Go చేయవలసి వచ్చింది. ఇన్ని విధాలుగా ఎక్కడికి వెళ్లినా ఈ తాగుబోతుల బెడద 
తప్పలేదు. దాంతో వీరిని సంస్కరించాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. తాగుబోతు 
దేవుళ్లను ఎద్దేవా చేస్తూ సందర్భం వచ్చినప్పుడల్లా ఏకడం, తాగుబోతు ప్రభుత్వాలను 
తూర్పారబట్టడం ఒక పద్ధతిగా పెట్టుకున్నాను. డిగ్రీ స్థాయిలో ఏదేని డిబేట్‌లో 
పాల్గొనాలంటే... సారా అమ్ముకుని, చేపల వ్యాపారం చేసుకునే ఈ ప్రభుత్వాలు... అంటూ 
నా ప్రసంగం ప్రారంభమయ్యేది. 


మద్యం మత్తు పదార్ధం సరే! దానికంటే ఎక్కువ మత్తు ఇచ్చే భక్తి కూడ ఎక్కువ 
మోతాదులో ఉంది. జాతర్ల సమయంలోను, దేవుళ్ళ ఊరేగింపులోను మద్యం ప్రభావం 
ఎలా ఉంటుందో తెలియంది కాదు. మద్యమే కాదు.. సకల మత్తు పదార్థాలూ ఇపుడు 
సులభంగా దొరుకుతున్నాయి. డ్రగ్స్‌ బయటపడ్డాయంటే దాని వెనుక పెద్ద రాకెట్‌ ఉ 
oA సంగతి కూడా అందరికీ తెలిసిందే! మద్యం మూలంగా జరుగుతున్న Sape» 
గమనించాలంటే ఏదేని గ్రామీణ ప్రాంతంలో ఓ కోలనీలో ఒకరోజు గడిపితే చాలు. 
చీకటిపడిందంటే తాగుబోతులతో ఆ కుటుంబ సభ్యులు ప్రధానంగా భార్యాబిడ్డలు పడుతున్న 
యాతన అంతా ఇంతా కాదు. భార్యలను హింసించే భర్తలు కోకొల్లలు. ఆ మహాతల్లులు 
ఆ నరకాన్ని ఎలా అనుభవిస్తున్నారో అనిపిస్తుంది. ప్రతీ పది కుటుంబాలలోను ఏడెనిమిది 
కుటుంబాలు ఇలాగే ఉంటాయి. మరి దీనికి విరుగుడు లేదా? మొగుడు తాగొచ్చి 
తన్నుతుంటే భరిస్తూ కూర్చోవలసిందేనా? ఈ తప్పెవరిది? తాగొచ్చి తన్నే dc? ఆ 
తాగుడు పోయడానికి షాపులు పెట్టించిన సర్మారుదా? లేదా అటువంటి తాగుబోతు 
ప్రభుత్వాలకు ఓటేసి గెలిపించిన ప్రజలదా? ఈ విష వలయానికి విముక్తి లేదా? 


ఒకప్పుడు దూబగుంట రోశమ్మ ఈ అంశం మీదనే ఉద్యమం చేసింది. స్వార్ధపర 
శక్తులు ఆ ఉద్యమాన్ని ఎలా హైజాక్‌చేసాయో మనం చూసాము. అదే శక్తులు పదేళ్ళు 
తిరక్కుండానే ప్లేటు మార్చి మద్యానికి ద్వారాలు తెరిచేలా మరో ఉద్యమం చేసాయి. 
ఇలా మద్య వ్యతిరేకత కూడా స్వార్థపరులకు ఓ ఆర్థిక ప్రయోజనకారిగా మారింది. 
అయినా కొందరు మద్యపాన వ్యతిరేక సదస్సులతో తమ పరిధిలో తాము ప్రయత్నిస్తూనే 
ఉన్నారు. అయితే, ఇది విజయవంతం కాకపోవడానికి ప్రధాన కారణం ఇది ప్రజా ఉ 
ద్యమంలో చిన్న పారం మాత్రమే! 


నిరుద్యోగం, అధిక ధరలు, అవినీతి, అన్యాయం తదితర అనేక జాడ్యాలతో 
సమాజం కుళ్లిపోయి కంపు కొడుతున్న దశలో మనిషి జీవితం దుర్భరమయిపోయి, 


50 మానవీయ ఆసరా స్వరం 


ప్రతీ వాడు జీవశ్చవంగా కాలం గడిపేస్తున్న దశలో మొత్తం వ్యవస్థను కూకటివేళ్లతో 
పెకలించవలసిన తరుణం ఇది. దీనికోసం మహోద్యమం నడపాలి. ప్రజలను 
సంసిద్దులను చేయాలి. అయితే, ఇదే సందర్భంలో ఇటువంటి ఉద్యమాలలో కూడా 
తాగుబోతులు, స్వార్ధపరులు ప్రవేశిస్తారు. అయితే, మహా ప్రవాహంలో తెట్టులా కొద్దిదూరం 
వారు కొట్టుకొచ్చినా ఏదేని ఆనకట్టలాంటి నిర్భందం వచ్చినపుడు ఆ తెట్టు ఒడ్డుకు 
పోతుంది. ఈ లఫంగి గ్యాంగు కూడా అంతే. నిజమయిన ఉద్యమకారులు మాత్రమే 
నిర్బంధాన్ని ఎదిరించి నిలబడతారు. వారితో ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ 
వ్యవఃస్తలో కూడా తాగుడు వంటి వ్యసనాలు ఉంటాయి అంటే ఆ ఉద్యమకారుల చైతన్యం 
మీద అది ఆధారపడి ఉంటుంది. 


ఇకపోతే, ఈలోగా మేధావులు, సంస్కర్త హృదయం ఉన్నవారు చేయవలసిన 
పనేమిటంటే చైనా వంటి దేశాలు మత్తు పదార్దాలను ఎందుకు అంత తీవ్రంగా 
వ్యతిరేకిస్తాయో చారిత్రక కారణాలు యువతకు చెప్పాలి. రవి అస్తమించని సామ్రాజ్యం 
నిర్మించిన బ్రిటిష్‌ వాడు చైనాను మాత్రం ఆక్రమించలేకపోయాడని, పైగా తమ వస్తువులు 
అమ్మడానికి వెళ్లిన బ్రిటిషర్లు తామే చైనా వస్తువులు కొని తెచ్చుకోవడంతో ఈస్టిండియా 
కంపెనీ డైరెక్టర్ల బోర్డు కంగారుపడిపోయి ఓ సమావేశం పెట్టి చైనా వారికి నల్లమందు 
అలవాటు చేయమని సూచించి, తమ సరుకుల అమ్మకాలకు మార్గం సుగమం చేసుకుందని 
చెప్పాలి. నల్లమందుకు బానిసలయిన చైనీయులు మత్తుతో జోగుతూండడాన్ని గమనించి 
ఆ దేశ పాలకుడు నల్లమందు అమ్మకాలు నిషేదించడం దాంతో ఆగ్రహం చెందిన 
బ్రిటన్‌ యుద్ధం ప్రకటించడం కేవలం నల్లమందు కారణంగానే చైనా, బ్రిటన్‌ ల మధ్య 
మూడు నల్లమందు యుద్దాలు జరిగాయన్న చరిత్ర చెప్పి ఇప్పటికీ తమ జాతిని నాశనం 
చేసిన ఆ నల్లమందు వంటి మత్తు పదార్థాలను దరిచేరనీయకుండా కట్టుదిట్టంగా ఆ 
జాతి కాపాడుకుంటోందని, అందుకే మత్తుపదార్థాలతో ఎవరయినా పట్టుబడితే ఉరి 
తీసేయడం చేస్తుంటారని వివరించాలి. జాతి మనుగడను అంత దృఢంగా కాంక్షించినపుడు 
మాత్రమే మత్తుపదార్థాల నిషేధం సాధ్యమవుతుందని, అంత దృఢంగా నిర్ణయాలు తీసుకుని 
ఉద్యమించడం మన దేశంలో సాధ్యమేనా అన్నది ఒక ప్రశ్నగా మిగులుతుందని ప్రజలకు 
వివరించి చెప్పాలి. అపుడు వారిలో నుండే నాయకులు తయారై ఈ మహమ్మారిపై ఏం 
చేయాలో వారే నిర్ణయించుకుంటారు. అంతే తప్ప ఇపుడున్న ఈ నాయకులు లేదా 
సంఘాలు మరీ ముఖ్యంగా పార్లమెంటరీ విధానంలో నడిచే ఏ ఒక్కరి వల్లా సాధ్యం 
కాదు. అది అడియాశ. లేదా అత్యాశ. మిగిలేది నిరాశ. వృధా ప్రయాస!! 


మద్యపాన వ్యతిరేకోద్యమం 51 


6. దావత్‌ వితౌట్‌ దారు 
- చేగో, జిందగీ ఇమేజెస్‌, హైదరాబాద్‌ 
నేను ఒక లైబ్రరీలో ఆల్మహలిజం మీదబుక్‌ కోసం అడిగిన ... 
ఎక్కడో మూలన ఉన్న పుస్తకం.... దుమ్ము దులుపుకుని తెచ్చి ఇచ్చిండు.. 


సర్‌ ఈ బుక్‌ తెప్పించి ముప్ఫై సంవత్సరాలైంది. ఇంతవరకు ఎవరు అడగలేదు 
దీని గురించి అని అన్నడు... లైబ్రరీ అసిస్టెంట్‌.. 


ఈరోజు మద్యం అలవాటు అనేది ఒక బలహీనత అని గుర్తించే పరిస్థితి లేకుండా 
అయ్యింది. అందరూ ఆశ్చర్యం అదొక సమస్య అని, సమాజాన్ని మద్యం అలవాటు 
డిస్టర్బ్‌ చేస్తున్నది అని చెబితే దానిని అంగీకరించే మనుషులు తక్కువైండ్రు... ఇంత 
ఘోరంగా లిక్కర్‌ మాఫియా మన మెదళ్ళను ప్రభావితం చేసింది.. 


మేము జిందగీ ఇమేజెస్‌ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్న 
క్రమంలో... ఆ సమస్యలకు పరిష్కారం కనుక్కునే క్రమంలో ఆల్మహాలిజం సమస్మను 
కూడా వాటితోపాటు పరిష్కరించవలసి ఉన్నది అని గుర్తించినాము. 


కాని దీనిని ఏ అప్రోచ్‌తో ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేది చాలా సంక్లిష్టంగా 
మారింది... యువకులకు ఇది వద్దు అని 308.. అదే చేయడంలో ఒక కిక్కు ఇంకా 
ఈ అలవాటు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అనే దుష్ప్రచారం జరగడం, ఇంకా 
కొన్ని కులాల్లో ఇదొక సంస్కృతి అని భావిస్తూ ఉండటం.. సమస్య పరిష్కారానికి మార్గం 
కనుక్కోవడం సంక్షిష్టం అయింది. 

ఏ ఇద్దరు కలిసినా, ఏ పండగ చేసుకున్నా పిల్ల పుట్టినా, పెళ్లి చేసుకున్నా 
చావైనా మద్యం ఒక భాగం అయ్యింది, ప్రజలకు ప్రత్యామ్నాయం కోసం ఆలోచన చేసే 
పరిస్థితి కూడా లేకుండా పోయింది. 


మద్యం సర్వ్‌ చేయడం ఆతిధ్యానికి, స్టేటస్‌కు కొలమానంగా మారుతున్న 
ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. 


ఈరోజు ఉన్న ప్రతి వ్యసనపరుడు ఇలాంటి అకేషన్‌లలోనే తాను అలవాటు 
చేసుకుని ఉంటుండు. దోస్తుల ద్వారానో, చుట్టాల ద్వారానో, పండగలల్లోనో, టూరిజం 
పేరుతో చేసే అసాంఘిక కార్యకలాపాలలోనో, అతనికి మందు అలవాటు చేయబడుతుంది, 
చిన్నచిన్నగా అది వ్యసనంగా మారుతుంది. 


52 మానవీయ ఆసరా స్వరం 


అందుకే ఈ అలవాటు ఎక్కడ అయితే షురూ అయితుందో అక్కడనే మార్పుకోసం 
ప్రయత్నం చేయాలి అని... 


“దావత్‌ వితౌట్‌ దారు” అనే ప్రచారాన్ని షురూ చేసినం. 


పనిలేక పెట్టుకున్నావు అన్నారు, ప్రాంతం మీద దాడి అన్నారు, కులం మీద 
దాడి అన్నారు... 


చిన్నగా అదే ప్రాంతం నుండి, కులం నుండి, కుటుంబాల నుండి సపోర్ట్‌ రావడం 
షురూ అయింది... 


ఇది యూనివర్సల్‌ ప్రాబ్లం అని, ఒక కులానికో, ప్రాంతానికో పరిమితం కాదు 
అని అర్థం చేసుకున్నారు, చిన్న చిన్నగా నాన్‌ అల్మహలిక్స్‌లో ఒక ఆత్మ విశ్వాసం 
పెరిగింది, వాళ్ళు ఇచ్చే దావత్‌లలో దారు సర్వ్‌ చేయాలి అనే ఆబ్లిగేషన్‌ని వాళ్ళు కన్సిడర్‌ 
చేయడం లేదు, ఇంకా నేను నాన్‌ ఆల్మహాలిక్‌ని అని గర్వంగా చెప్పుకుంటున్నారు. 
ఇంకా ముందుకు పోయి మద్యం సర్వ్‌ చేసే ఫంక్షన్లకు రాము అని కూడా చెబుతున్నారు. 

మొన్న మా మిత్రుడి ఇంట్లో ఒక ఫంక్షన్లో మన పోస్టర్‌ని పెట్టి... నగర్వంగా 
ప్రకటించిండు... 


మేము మద్యం లేకుండానే సంబరం చేసుకుంటున్నాం అని.. అదే నిజమైన 
సంబరం అని. 


ఇపుడు చిన్నచిన్నగా మద్యం తాగకపోవడం ఒక ఉన్నతమైన విలువగా ఎస్టాబ్లిష్‌ 
అవుతుంది. .. ఒక పెద్ద గీత గీయబడుతుంది. 


బాధిత కుటుంబాల నుండి యువకులు, మహిళలు ఈ ప్రచారంలో ముందు ఉ 
న్నారు.. 

సోషల్‌ మీడియాలో MEME's కూడా తయారుచేసి ప్రచారంలో స్వచ్చందంగా 
పాల్గొంటున్నారు. 

meme లు క్రియేట్‌ చేయబడటం.. ఈ ప్రచారం యూత్‌లోకి వెళ్తుంది అని 
అర్థం అవుతుంది... 


ఇంకా ఇదివరకు లాగా సోషల్‌ మీడియా పష్లాట్‌ఫారంలలో మద్యం తాగే ఫోటోలని, 
జోకులని పోస్ట్‌ చేయడం తగ్గించిండ్రు. 


తెలిసో తెలియకో ఇలాంటి పోస్టుల వల్ల ఒక దురలవాటుకి ప్రచారం చేస్తున్నాము 
అనే ఎరుక వాళ్ళలో వచ్చింది.. 


మద్యపాన వ్యతిరేకోదధ్యమం 53 


సందట్లో సడేమియా లాగా ఈ యాంటి లిక్కర్‌ ప్రచారానికి, వెజిటేరియినిజంకి 
లింక్‌ పెడుతూ ప్రచారం చేయాలి అని మా మీద ఫోర్సు తెచ్చిండ్రు... మేము నిక్కచ్చిగా 
ఖండించినం... అది వేరు, ఇది వేరు అని చెప్పినం. అది ఆహారపు అలవాటు.. ఇది 
వ్యసనం అని వివరించినం. 


ఇలా కొన్ని రోజులకు మొత్తం పబ్లిక్‌ ప్లేసెస్‌లలో నుండి ఆల్మహాల్‌ని వెళ్ళగొట్ట 
గలుగుతం అనే విశ్వాసం వస్తుంది... 


ఆ విధంగా నిజమైన సంబురాలు, అందరం కలిసి జరుపుకునే రోజు వస్తుంది... 
సహకరిస్తున్న కార్యకర్తలకు, మీడియాకు కృతజ్ఞతలు... 


మా టీం మెంబర్‌ అల్లం కృష్ణ వంశీ రాసిన ఒక ప్రమాణంతో ఈ వ్యాసాన్ని 
ముగిస్తాను. 


“నా ఆరోగ్యాన్ని ప్రేమించే వ్యక్తిగా.. 
నా కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తిగా.... 
నా చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రేమించే వ్యక్తిగా... 


నా ఆత్మీయ బంధుమిత్రులకు, వారి శ్రేయస్సునూ మనస్ఫూర్తిగా కోరుకునే 
వ్యక్తిగా... 


నేను మద్యాన్ని అలవాటు చేసుకోననీ, ఒకవేళ ఇప్పటికే అలవాటు ఉన్నట్టయితే 
ఈ క్షణమే ఆ అలవాటును మానివేస్తున్నాననీ.. 


ఈ క్షణం నుండి నేను జీవితంలో అసలు ఎటువంటి మత్తుకూ లొంగను అని 
తల ఎత్తుకుని సగర్వంగా ప్రకటిస్తున్నాను. 


ఈ మాటకు నేను జీవితాంతం కట్టుబడి ఉండడమె కాకుండా, ప్రతి ఒక్కరినీ ఇదే 
బాటలో ముందుకు నడిపిస్తూ అందరి జీవితాల్ని ఆరోగ్యమయంగాను ఆనందభరితంగానూ 
ఉంచుతానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను...” 


54 మానవీయ ఆసరా స్వరం 


7. యుద్య వ్యతిరేకోద్యమం 
(అనుభవాలు, జ్ఞాపకాలు, పాఠాలు) 
JDE కార్యాచరణ 
- మాల్యాద్రి, ప్రజా సైన్స్‌ వేదిక, నెల్లూరు 
మత్తుపానం ప్రస్థానం : 


కల్లు, సారాయి వంటి మత్తు పానీయాల సేవనం ఈనాటిది కాదు. మన 
పురాణాల్లోనూ మధిర సేవనం ప్రస్తావనలు ఉన్నాయి. పండుగలు, పబ్బాలరోజుల్లో, 
చావు పుట్టుకల సందర్భాలలో, జయాపజయాల వేడుకలు విషాదాల్లో మత్తు పానీయాలు 
సేవించడం ఒకనాడు రివాజుగా ఉండేది. ఆ రోజుల్లో జనం తమకు కావలసిన మత్తు 
పానీయాలను తామే స్వయంగా తయారుచేసుకొనేవారు. 


కాలక్రమేణా తాగడం ఒక వ్యసనంగానూ, తాగించడం ఒక వృత్తిగానూ 
రూపాంతరం చెందాయి. ఆపై తాగించడమనేది వృత్తిదశను దాటి ఒక వ్యాపారంగా 
పరిణామం చెందింది. ఆర్థికంగా లాభదాయకం కావడంతో మత్తు పానీయాల వ్యాపారులు 
రాజకీయాల దన్నుతో వ్యాపారం చేసేవారు. అటు తర్వాత రాజకీయ నాయకులే మత్తు 
పానీయాల తయారీ మరియు అమ్మకందార్లుగా అవతారమెత్తారు. రాజకీయం, ధనం, 
రౌడీయిజం మత్తుపానీయాల వ్యాపారంలో కలగలిసిపోయాయి. 


విదేశీ పాలనలో విదేశీ మద్యం రంగంలోకి దిగింది. తర్వాత అది స్వదేశీ తయారీ 
విదేశీమద్యంగా అవతారం మార్చుకుంది. మత్తుపానీయాల తయారీ, అమ్మకం, లాభంపై 
పన్ను విధించడంతో ప్రభుత్వానికి మద్యం మంచి ఆదాయ వనరుగా మారింది. మద్యంపై 
ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా, ప్రజలు స్వంతంగా మత్తుపానీయాలు 
తయారుచేసుకోవడాన్ని ప్రభుత్వాలు నిషేధించాయి. వ్యాపారులు తమ లాభాలను 
పెంచుకొనేందుకు కల్తీమద్యాన్ని అమ్మడం, కల్తీ మద్యం తాగి జనం చనిపోవడమూ 
జరిగేవి. దీనితో ప్రభుత్వాలు మద్యంపై తమ ఆదాయాన్ని పెంచుకోవడం, కల్తీమద్యాన్ని 
అరికట్టడం అనే రెండు కారణాలతో క్రమేపీ మద్యం వ్యాపారాన్ని తమ నియంత్రణలోకి 
తెచ్చుకున్నాయి. 
మద్యపాన వ్యసనం విస్తరించడం : 


మద్యం తయారీ అమ్మకం వ్యాపారంగా రూపాంతరం చెందడానికి పూర్వం 
గ్రామాలలో మద్య వ్యసనపరులు ఊరికి నలుగురో లేక ఐదుగురో ఉండేవారు. ఇలాంటి 


మద్యపాన వ్యతిరేకోదధ్యమం 55 


వ్యసనపరులను ఊరిజనం చిన్నచూపు చూసేవారు. తమ పిల్లలు ఈ వ్యసనపరులతో 
స్నేహం చేయడాన్ని తల్లిదండ్రులు యిష్టపడేవారు కాదు. మొత్తంగా చూస్తే గ్రామాలలో 
త్రాగుడు వ్యసనాన్ని నిరుత్సాహపరిచే సామాజిక వాతావరణం ఉందేది. మద్యం తయారీ 
మరియు అమ్మకం వ్యాపారంగా మారాక, వ్యాపారులు తమ లాభం కోసం అన్ని 
ప్రాంతాలలో, అన్ని వేళలలో మద్యం లభ్యమయ్యేలా చర్యలు తీసుకున్నారు. మంచినీళ్లు 
దొరకని గ్రామాలుండేవి కాని, మద్యం లభ్యంకాని గ్రామాలుండేవి కాదు. సారాయిని 
ప్యాకెట్లలో నింపి అమ్మడం ప్రారంభించాక రవాణా మరియు నిల్వలో సౌలభ్యం ఏర్పడింది. 


అధికారికంగా కొన్ని గ్రామాలలో మద్యం షాపులు ప్రారంభించేందుకు ప్రభుత్వం 
నుండి లైసెన్సులు పొందడం, అనధికారికంగా అన్ని గ్రామాలలో మద్యం అమ్మే వ్యవస్తలను 
ఏర్పాటు చేసుకోవడం మద్యం వ్యాపారంలో మామూలు విషయంగా మారింది. 
రాజకీయాలలో ధనప్రభావం పెరిగేకొద్దీ రాజకీయపక్షాలు తమ సభలకు, సమావేశాలకు, 
ఊరేగింపులకు జనాన్ని తరలించేందుకు సారాయి ప్యాకెట్లను, మద్యం సీసాలను 
తాయిలాలుగా అందజేయడం, ఎన్నికలలో మద్యం పంచడం అతి సామాన్య విషయంగా 
తయారైంది. మద్యాన్ని కూలీలో కొంత భాగంగా అందించి కూలీలతో పనులు 
చేయించుకోవడమూ పెరిగింది. పాశ్చాత్య సంస్కృతి, ప్రపంచీకరణ, సినిమాల ప్రభావాల 
కారణంగా మద్యం సేవించడం హీరోయిజంగానూ, మద్యం తాగకపోవడం 
జీరోయిజంగానూ భావించే మానసిక స్థితి యువకులలో పెచ్చుమీరింది. మద్యం 
సేవించేవారిని చిన్నచూపు చూసే వాతావరణం తారుమారైంది. గ్రామాలలో కుటుంబ 
సంబంధాలు, సామాజిక బంధాలు బలహీనపడడంతో మద్యం వ్యసనానికి అడ్డుకట్టే 
లేకుండా పోయింది. దీనితో గ్రామాలలో తాగుబోతుల సంఖ్య అడ్డ్టూఅదుపులేకుండా 
పెరిగిపోయింది. 


సమాజంలో శాంతికి పాతరేసిన సారాయి : 


కుటుంబ ఆదాయం పెరగకపోవడం, కుటుంబంలోని పురుషులు తాగుడు 
వ్యసనానికి బానిసలు కావడంతో కుటుంబ బాధ్యతలు పూర్తి భారం మహిళలపై పడింది. 
మహిళల కూలీ డబ్బులను కూడా పురుషులు తాగుడుకే ఖర్చు పెట్టసాగారు. దీనితో 
కుటుంబంలో కలహాలు పెరిగాయి. తాగుబోతుల ఆరోగ్యం పాడుకావడం, తిరిగి వైద్యం 
కోసం ఖర్చు పెట్టాల్సిరావడం గోరుచుట్టుపై రోకటిపోటు అయింది. తాగుడు వల్ల రోడ్డు 
ప్రమాదాలు పెరిగాయి. తాగుడు మూలంగా పురుషులు అల్పాయుష్ములై అసువులు 
బాస్తుండడంతో ఎంతోమంది మహిళలు చిన్న వయస్సులోనే వితంతువులుగా మారారు. 
సంసారభారం మొత్తం నెత్తిన పడడంతో మహిళలు నలిగిపోసాగారు. ఇది చాలదన్నట్లు 


56 మానవీయ ఆసరా స్వరం 


మగపిల్లలు చిన్న వయస్సులోనే తండ్రుల బాటలో పయనిస్తూ తాగుడుకు అలవాటు 
పడుతుండడం మహిళలను మరింతగా గుండె కోతకు గురిచేసింది. తాగుబోతుల 
ఆగడాలతో యింటా బయటా తగాదాలు, పోలీసు కేసులతో శాంతి మృగ్యమైంది. తాగిన 
మైకంలో కన్నుమిన్నూకానక వావివరుసలు మరచి ప్రవర్తించడం, కన్న కూతురిపై సైతం 
అత్యాచారానికి ఒడిగట్టడం, తమ ఆగడాలను అద్దుకొనే భార్యలను కడతేర్చడం యిలా 
సారా వ్యసనం పలు రూపాలలో సమాజాన్ని ఛిద్రం చేయసాగింది. 


మహిళలను ఏకం చేసిన అక్షరదీపం : 


సారాయి వ్యసనం తన విశ్వరూపం ప్రదర్శిస్తున్న తరుణంలోనే ఆంధ్రప్రదేశ్‌ 
రాష్ట్రంలోని పలు జిల్లాలలో ప్రభుత్వం అక్షరాస్యతా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఆ 
రోజుల్లో జనం టి.వి.లకు అతుక్కుపోవడమనేది లేదు. అక్షర కళాయాత్రలు ఊరూరా 
జనాల్ని అలరించాయి, ఆలోచింపజేశాయి, కార్యోన్ముఖుల్ని చేసాయి. తమ ఇళ్లదగ్గరే 
అక్షర కేంద్రాలు ప్రారంభం కావడం, తమ ఊరివారే తమకు చదువు నేర్పే గురువులుగా 
తమ ముందు నిలవడంతో; ఇంతకాలం చదువుల వెలుగులకు నోచుకోని నిరుపేదలు, 
ప్రత్యేకించి మహిళలు పెద్దఎత్తున అక్షర కేంద్రాలు పోటెత్తారు. అధికారుల అంకితభావం, 
స్వచ్చందసేవకుల సేవాభిలాష కలగలిసి అక్షరాస్యతా ఉద్యమాన్ని ప్రజల పండుగగా 
తీర్చిదిద్దాయి. స్వచ్చంద బోధకులు, అభ్యాసకుల నుండి కొత్తతరం నాయకత్వం 
గామసీమలలో తేలివచ్చింది. 


సారాపై పోరుకు అక్షరకేంద్రాల ఆసరా: 


అక్షరకేంద్రాలకు హాజరైన మహిళలు అక్షరాలు నేర్చుకోవడంతో బాటు తమ 
కష్టసుఖాలు పంచుకోవడం ప్రారంభించారు. అక్షర కేంద్రాల పాఠాలలో కూడా సీతమ్మ 
కథ పేరుతో సారాపై పోరును ప్రస్తావించారు. దీనితో తమ బ్రతుకులను బుగ్గిచేస్తున్న 
సారాయిని తమ ఊరిలో అమ్మకుండా కట్టడి చేయాలనే తలంపు అందరి మదిలో 
మెదిలింది. అక్షరాస్యతా ఉద్యమంలో భాగంగా జిల్లా కలెక్టరు నుండి గ్రామస్థాయి అధికారి 
వరకు తమ యిళ్లకు రావడం, పేరు పెట్టి పలకరించడం, చదువుకోమని ప్రోత్సహించడం, 
తమతో కూర్చోడం తమను అభినందించడం మహిళల ఆత్మస్థైర్యాన్ని పెంచింది. అసలే 
తాటాకు, ఆపై ఎండాకాలం అన్నట్లు జనంలో సారాయిపై ఉన్న కసికి అక్షరదీపం en 
తోడుకావడంతో సారాయిపై సమరానికి శంఖారావం పూరించినట్లయింది. 


మద్యపాన వ్యతిరేకోద్యమం 57 


దూబగుంటతో ప్రారంభమై జిల్లా మొత్తానికి పాకిన సారా వ్యతిరేకపోరు : 


నెల్లూరు జిల్లాలోని దూబగుంట గ్రామంలో జరిగిన సారా వ్యతిరేక పోరు గురించి 
అక్షరాస్యతానంతర కార్యక్రమ వాచకంలో పాఠంగా చేర్చారు. ఈ వాచకాలు జిల్లాలోని 
అన్ని గ్రామాల అక్షర కేంద్రాలకు చేరాయి. “దూబగుంట మహిళలు చేయగలిగింది 
మనమెందుకు చేయలేము?” అనే చర్చ అన్ని గ్రామాలలో సాగింది. అంతే, అయ్యవారిపల్లి, 
సాయిపేట, తోటలచెరువుపల్లి యిలా ఒక ఊరి నుండి ఇంకో ఊరికి సారా వ్యతిరేక 
పోరు పాకడానికి ఎంతోకాలం పట్టలేదు. అక్షరాస్యతానంతర కార్యక్రమంలో భాగం 
ప్రతి ఊరికి దినపత్రికలు సరఫరా చేశారు. “ఈనాడు” దినపత్రికలో సారాపై పోరు 
వార్తలను ప్రత్యేక (శ్రద్ధతో రాసేవారు. సారాపోరు దావానలంగా అంటుకొనింది. 
అనతికాలంలోనే నెల్లూరు జిల్లాలోని 200 గ్రామాలలో సారాయి అమ్మకాలు 
నిలిచిపోయాయి. 


నెల్లూరుజిల్లా సారాపోరులో మరపురాని ఘట్టాలు : 


జిల్లాలో సారాయి షాపులకు లైసెన్సులు మంజూరు చేసే నిమిత్తం వేలంపాటలు 
నిర్వహించే సమయం ఆసన్నమయింది. ఏ గ్రామానికాగ్రామం, తమ గ్రామంలో సారాయి 
షాపు పెట్టవద్దంటూ వినతిపత్రాలు తయారుచేశాయి. గ్రామస్తులతో సంతకాలు చేయించి, 
గ్రామానికి 5 మంది చొప్పున మహిళలు వినతి పత్రాలను జిల్లా కలెక్టరుకు అందజేసే 
నిమిత్తం సెప్టెంబరు 8 (1992) నెల్లూరుకు చేరుకున్నారు. అందరూ ఊరేగింపుగా వెళ్ళి 
జిల్లా కలెక్టరు కార్యాలయం చేరారు. “మా ఊరికి సారావద్దు” అంటూ నినాదాలతో 
అర్జీలను జిల్లా కలెక్టరుకు అందజేశారు. 


అర్జీలతోనే ఆగిపోకుండా తమ అసంతృప్తిని అటు అధికారులకు, యిటు సారా 
కాంట్రాక్టర్లకు, రాజకీయ నాయకులకు తెలియజేసేందుకు సెప్టెంబరు 11 (1992) 
తేదీన నెల్లూరు వుర వీధులలో జరిగిన మహిళల మహాప్రదర్శన ఉద్యమాల చరిత్రలో 
సువర్ణఘట్టంగా నిలుస్తుంది. నేల ఈనినట్లుగా 50 వేల మంది పేద మహిళలు చంకలో 
బిడ్డలతో, చద్ది మూటలతో, తమ రెక్కల కష్టాన్ని ఖర్చు పెట్టుకొని స్వచ్చందంగా 
తరలివచ్చారు. జనం కలిస్తే, జనం కదిలితే ఎలా ఉంటుందనేందుకు ఈ మహాప్రదర్శన 
సాక్షీభూతంగా నిలుస్తుంది. ఈ మహా ప్రదర్శనలో పాల్గొన్నవారు, ప్రదర్శనను 
తిలకించినవారు, ప్రదర్శన ఏర్పాట్ల పాలుపంచుకొన్నవారు తమ జన్మధన్యమైనట్లు 
అనుభూతి చెందారు. స్వాతంత్ర పోరాటాన్ని చూడని ఈ మహాప్రదర్శనను చూసి మరో 
స్వాతంత్ర్య పోరాటాన్ని చూసినట్లుగా ఒడలు పులకించాయి. 


సారా వ్యతిరేకతను సంఘటితం చేసేందుకు నెల్లూరు జిల్లాలో నిర్వహించిన 
పాదయాత్రలకు జనం నుండి లభించిన స్పందన, ఆదరణ మరపురానివి. 


58 మానవీయ ఆసరా స్వరం 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం 


నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన సారాయి వ్యతిరేకోద్యమం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 
అన్ని జిల్లాలకు పాకింది. నిత్యం మహిళలు ఊరేగింపులు, ధర్నాలు, అరెస్టులు, 
రాస్తారోకోలు, మౌనప్రదర్శనలు, లారీ చార్జీలు, సారా అంగళ్ళపై దాడులు, సారా ప్యాకెట్లు 
తగులబెట్టడం, మద్యం సీసాలను ధ్వంసం చేయడం, మహిళా సంఘాల మద్దతు యిలా... 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మద్య వ్యతిరేకాగ్ని మండసాగింది. సారా కాంట్రాక్టర్లలో 
ఎక్కువమంది రాజకీయ నాయకులు లేదా వారి అనుచరులే ఉన్నారు. సారాయి లేదా 
మద్యం వ్యాపారానికి మద్దతుగా ఎవరు నిలిచినా వారి రాజకీయ భవిష్యత్తు సమాధి 
అయ్యేలా ఉంది. అందువల్ల ఇష్టమున్నా లేకపోయినా అధికార, ప్రతిపక్ష రాజకీయ 
నాయకులు సారా, మద్య వ్యతిరేక ఉద్యమానికి మద్దతు తెలిపారు. కొన్ని ప్రగతిశీల 
రాజకీయ పక్షాలు మాత్రం నిజాయితీగానే మహిళల మద్య వ్యతిరేకతను అండగా 
నిలిచాయి. నందమూరి తారక రామారావు తాను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య 
నిషేదం అమలు చేస్తామని ప్రకటిస్తూ జిల్లాలు పర్యటించారు. ఎన్నికల సీజను అయినందున 
ప్రజాభీష్టానికి పట్టంకట్టినట్లుగా బ్రమింపజేస్తూ ముందు నెల్లూరు జిల్లాలో, ఆ తర్వాత 
రాష్ట్రమంతటా SD నిషేధించారు. మొత్తం మద్యాన్ని నిషేధించాలని ఒత్తిడి 
పెరగడంలో రాష్ట్రంలో ఎన్‌.టి. రామారావు ముఖ్యమంత్రి అయ్యాక సంపూర్ణ మద్య 
నిషేధం విధించారు. 


సంపూర్ణ మద్య నిషేధ ఫలాలు : 


సంపూర్ణ మద్యనిషే ఇధం విధించాక జరిగిన తొలి ఆంగ్ల సంవత్సర వేడుకలు 
మద్యం Soc జరిగాయి. సారాయి, మద్యం — లేకపోవడంతో రోజూ 
తాగి తందనాలాడడం, కుటుంబ సభ్యులతో గొడవపడడం తగ్గింది. (గ్రామాలలో 
తాగుబోతుల అల్లర్లు, ఆగడాలు తగ్గాయి. కుటుంబంలో పదిరూపాయలు పొదుపు 
చేసుకోవాలనే ఆలోచన పెరిగింది. పొదుపులక్ష్మికి పునాది పడింది. 


ఈ ఫలాలు దీర్హకాలం కొనసాగితే గ్రామంలో ఎవరో నలుగురైదుగురు మినహా 
మిగతా పురుషులందరూ మద్యం వ్యసనానికి దూరమై ఉండేవారు. 


మద్య నిషేధానికి తూట్లు : 


సారాయి, మద్యం తయారీ, అమ్మకం రెండూ లాభదాయకమైనవే. ఈ లాభాలకు 
అలవాటుపడిన వారికి మద్య నిషేధం గొంతులో పచ్చివెలకాయగా మారింది. ఏదో 
ఒక రూపంలో నిషేధానికి తూట్లు పొడిచేందుకు అవకాశం కోసం కాచుక్యూర్చున్నారు. 
రాజకీయ నాయకులు తమ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని ఒక మెట్టు వెనక్కు 
తగ్గారేకాని సంపూర్ణ మద్యనిషే షేధం అమలు చేయడం వారి ఆకాంక్షలకు విరుద్ధమైన 
చర్యే కదా. సంపూర్ణ మద్య నిషేదం అమలు చేయడం సాధ్యం కాదంటూ Dat 


మద్యపాన వ్యతిరేకోదధ్యమం 59 


నాయకులు సన్నాయినొక్కులు ప్రారంభించారు. దశలవారీగా సంపూర్ణ మద్యనిషేధాన్ని 
విజయవంతంగా అమలు చేయాల్సిన రాజకీయ నాయకులు దశలవారీగా సంపూర్ణ 
మద్యనిషేధాన్ని ఎత్తివేశారు. 

కూలినాలీ చేసుకునే పేద మహిళలు ఎంతకాలమని వీధుల్లోకి వచ్చి పోరాటం 
చేయగలరు. రాజకీయ కుతంత్రాలను పసిగట్టి నిత్యం అప్రమత్తంగా ఉండడం వారికెలా 
సాధ్యమౌతుంది. సారాయి, మద్య వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న మహిళలను పొదుపు 
ఉద్యమం క్రింద ప్రభుత్వం సంఘటితం చేసింది. మహిళలలోని పోరాటస్సూర్తిని పొదుపు 
ఉద్యమం ఆవిరిచేసింది. అధికారులు, రాజకీయ నాయకుల కనుసన్నలలో నడిచేలా 
పొదుపు సంఘాలను అనతికాలంలోనే తీర్చిదిద్దారు. ఆర్థిక చైతన్యం, సామాజిక సృహ 
కలగలిసి నడిచి ఉంటే పొదుపు సంఘాలు మంచి ఫలితాన్ని యిచ్చి ఉండేవి. పొదుపు 
సంఘాల రూపంలో సారా వ్యతిరేక స్ఫూర్తిని తమ ట్రేలితో తమ కళ్లను పొడుచుకున్నట్లుగా 
నీరుగార్చుకున్నారు. 


ప్రగతిశీల రాజకీయపక్షాలు కూడా యీ మహిళా చైతన్యాన్ని సంఘటితం చేసి 
కొనసాగించే ప్రణాళికతో పనిచేయలేకపోయాయి. అవికూడా తాత్మాలిక, సంకుచిత 
రాజకీయ అవసరాలకు మించి ఆలోచింపలేకపోయాయి. 


అక్షరాస్యత ఉద్యమం నుండి మద్య వ్యతిరేక ఉద్యమం వరకు జనంతో, ప్రత్యేకించి 
మహిళలతో మమెకమై పనిచేసిన జనవిజ్ఞాన వేదికకు యితర సంఘాలకు యిది తాహతుకు 
మించిన పనిగా మారింది. బాధగా పరిస్థితులకు రాజీపడడం మినహా మరేమీ 
చేయలేకపోయాయి. 


భేతాళుడు మళ్లీ చెట్టెక్కాడు : 


ప్రభుత్వం మద్యనిషేధం తొలగించింది. మద్యం అందుబాటు పెరిగింది. 
సినిమాలలో మద్యం త్రాగే దృశ్యాలతో యువతను మద్యం వ్యసనం వైపు మరల్చుతున్నాయి. 
మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమంటూ వేసే చిన్న ప్రకటన ఎవరికీ పట్టడం 
లేదు. మనుషుల మధ్య పెద్ద, OX మంచి, చెడ్డ అనే బంధనాలు సడలుతున్నాయి. 
ప్రపంచీకరణ, పట్టణీకరణ మద్యం వ్యసనానికి ఆజ్యం పోస్తున్నాయి. పర్యవసానం 
తాగుబోతుల సంఖ్య తెలుగు రాష్ట్రాలలో ఎన్నడూ లేని రీతిగా పెరిగింది. ఇల్లు గుల్ల 
వళ్ళు గుల్ల అవుతూనే ఉంది. ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా పతనం దిశగా 
ప్రజలను మద్యం మహమ్మారి నడిపిస్తున్నది. జనం టి.వి.లకు అతుక్కుపోతున్నారు. 
గతంలో మాదిరి వీధుల్లోకి వచ్చి పోరాటం చేసే పరిస్థితి లేదు. గతం అనుభవాల 
ఆధారంగా పోరాటం చేసినా ఫలితముంటుందనే ధైర్యం మహిళలలో కనుమరుగైంది. 


60 మానవీయ ఆసరా స్వరం 


1991-92 సంవత్సరాలలో జరిగిన మద్య వ్యతిరేక ఉద్యమంలో జనం 
స్వచ్చందంగా కదిలారు. కొందరు అధికారులు, కొన్ని స్వచ్చంద సేవాసంస్థలు జనం 
కదలిక ఉద్యమరూపం సంతరించుకోవడంలో వెన్నుదన్నుగా నిలిచారు. గతంలో కీలకపాత్ర 
పోషించిన వార్తాపత్రికల ప్రభావం నేడు ఎంత ఉంటుందో అర్థంకాని పరిస్థితి నెలకొని 
ఉంది. 


మద్య నిషేధం అజెండాను ముందుకు తెస్తున్నారు : 

అప్పుడప్పుడు కొన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, స్వచ్చంద సేవాసంస్థలు 
తామున్నామంటూ మద్య వ్యతిరేక సమావేశాలు జరుపుతున్నాయి, పత్రికా ప్రకటనలు 
విడుదల చేస్తున్నాయి. ఎలక్షానిక్‌ మీడియాలో ఇంటర్వ్యూలు, చర్చావేదికలు కూడా 
జరుపుతున్నారు. వీటిలో మద్య వ్యతిరేకస్ఫూర్తియే ఎంత ఉందో వెదకి చూడాల్సి వస్తుంది. 


ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికున్నట్లుగా ఈ తంతు కార్యక్రమాలు చూస్తే మనకు 
అర్థమవుతుంది. 


మద్య నిషేధం దిశగా మనం చేయాల్సిందేమిటి? 


మద్యం వ్యసనం పెరిగేకొద్దీ మద్య వ్యతిరేకత కూడా పెరుగుతూ ఉంటుంది. 
బ్రిటీషు పాలనలోనూ, స్వాతంత్ర్యం సాధించిన తొలి నాళ్ళలోనూ “కల్లు మానండోయ్‌ 
బాబూ,కళ్లు తెరవండోయ్‌” అంటూ మత్తు పానీయాల వ్యతిరేక ప్రచారం సాగించారు. 
గాంధీజీ మత్తుపానీయాల వ్యతిరేక ఉద్యమాన్ని స్వాతంత్రోద్యమంలో భాగంగా 
నిర్వహించారు. మద్యం వ్యసనం మనిషిని శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగానే 
కాదు, ఆత్మపరంగా అధోగతికి నెడుతుందని గాంధీజీ చెప్పేవారు. 


గత మద్య వ్యతిరేక ఉద్యమాల అనుభవంను పరిగణనలోనికి తీసుకొని ఆలోచిస్తే 
మద్య వ్యతిరేక ఉద్యమం రెండు రూపాలలో జరగాలి. ఒకటి ప్రజలకు మద్యం 
అందుబాటులో లేకుండా చేయడం. ఇది ప్రజల చైతన్యంతో ప్రభుత్వాలపై ఒత్తిడితో 
సాధించగలం. అంటే ఇది సామూహికంగా జరగాల్సిన ప్రయత్నం. రెండోది వ్యక్తిగత 
స్థాయిలో జరగాల్సిన కృషి. ఇది కుటుంబాల స్థాయిలో, వ్యక్తుల స్థాయిలో జరగాలి. 
మద్య వ్యసనం పట్ల ఏహ్యభావాన్ని కుటుంబాలలో, వ్యక్తులలో కల్గించడం ఈ కృషి 
లక్ష్యం. “నేను మద్యం తాగను అని ఒక వ్యక్తి నిర్ణయించుకున్నాక, మద్యం అందుబాటులో 
ఉన్నా కూడా అతడు మద్య సేవనానికి దూరంగా ఉండగలడు. 


గతంలో జరిగిన మద్య వ్యతిరేక పోరులో మద్యం అందుబాటులో లేకుండా 
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంపైననే ఎక్కువగా దృష్టి నిలిపాం. ప్రస్తుతం చేపట్టాల్సిన 


మద్యపాన వ్యతిరేకోద్యమం 61 


ఉద్యమంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, వ్యక్తులను మద్య సేవనానికి వ్యతిరేకంగా 
తీర్చిదిద్దడం రెండూ కలగలిసి సాగాలి. ప్రభుత్వాల స్వభావం ప్రజలకు అర్ధమయ్యేట్లు 
చేయడం కూడా ఉద్యమంలో భాగంగా ఉండాలి. 


ప్రస్తుతం ప్రభుత్వాలు మద్యంపై వచ్చే ఆదాయం చూసి మురిసిపోతూ 
మద్యవ్యవసనం నుండి ప్రజలను బయటపడేలా చేసేందుకు, జనం కొత్తగా మద్యం 
తాగే అలవాటుకు లోనుకాకుండా చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. 
ఒక క్రమంలో మద్యం అందుబాటును తగ్గించడం, మద్యం తాగకుండా ప్రజలను నిరంతరం 
చైతన్యపరుస్తూ ఉండడం నిజమైన ప్రజాప్రభుత్వాల విధి. త్రాగుడు వ్యసనం నుండి 
బయటపడేసే డిఅడిక్షను కేంద్రాలను విసృతంగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి 
తేవాలి. మద్యం అమ్మకాలను వ్యాపారస్తులకు అప్పజెబితే వారు తమ అమ్మకాలను 
పెంచుకొనేందుకు అన్ని మార్గాలు అనుసరిస్తారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్ణీత 
ప్రాంతాలలో, నిర్ణీత వేళలకే మద్యం అమ్మకాలను పరిమితం చేస్తే తాగుడును కొంతవరకు 
తగ్గించవచ్చు. మద్యం లభ్యమయ్యే ప్రాంతాలను, వేళలను క్రమేపీ తగ్గించుకొంటూ 
పోవచ్చు. సమాజంలో ఒకనాడు నల్లమందు తినేవారు. నేడు దాని గురించి ఎవరికీ 
తెలియదు. పూనుకొంటే కానిదంటూ ఏమీ ఉండదు. 


పౌర సమాజం, ప్రభుత్వం రెండూ చిత్తశుద్ధితో కలిసి పనిచేస్తే ఉత్తమ ఫలితాలు 
సాధించగలం. అక్షరాస్యతా ఉద్యమం మనకు ఈ విషయాన్ని రూఢి చేసింది. 


తాగడం ఒక ఫ్యాషన్‌ (భోగం) అనే వాతావరణం స్థానే, తాగుడు వ్యసనం 
ఒకరోగం అనే సామాజిక వాతావరణం పాదుకొనేలా చేయడం అసాధ్యమేమీ కాదు. 
చిత్తశుద్ధితో కూడిన రాజకీయాలు, పౌర సమాజ చైతన్యమే దీనికి పరిష్కారం. 


సామాజిక మద్యమాలను సమర్థవంతంగా వినియోగించుకొంటూ, కళాశాలలు, 
ఉన్నత పాఠశాలలపై కేంద్రీకరించి పనిచేస్తే భవిష్యత్‌ తరం మద్యం బారిన పడకుండా 
కాపాడుకోవచ్చు. 


మద్య వ్యతిరేక ఉద్యమం ఒక దీర్హకాలిక ఉద్యమంగా సాగాలి. సమాజంలోని 
అన్ని వర్గాలను కలుపుకొంటూపోతేనే ఉద్యమం విజయవంతమవుతుంది. మద్యం వ్యసనం 
వల్ల కుటుంబంలోని మహిళలు ఎక్కువగా బాధలకు గురి అవుతున్నారు. అంతమాత్రాన 
ఇది కేవలం మహిళలే చేయాల్సిన ఉద్యమం కాదు. యావత్‌ సమాజం ఏకోన్ముఖంగా 
జాతిని కాపాడుకోవడం కోసం సాగించాల్సిన ఆర్థిక, సామాజిక, రాజకీయ సాంస్కృతిక, 
నైతిక, ఆరోగ్య ఉద్యమం ఇది. 


62 మానవీయ ఆసరా స్వరం 


8. మద్యం.. మద్యపానం... ఆరోగ్యానికి 
యుంచిది!!! 
- జయ వింధ్యాల, పౌర హక్కుల సంఘం, తెలంగాణ రాష్ట ప్రధాన కార్యదర్శి 


మద్యపానం ఒక మహమ్మారి, ఒక దుర్వసనం, జీవితాలను నాశనం చేసేది, 
కుటుంబాలను కుటుంబాలను మింగేది, ఈ మద్యపానంతో ఆడవాళ్లు, చిన్న పిల్లలు 
బలై పోతున్నారు, దీన్ని నిర్ములించాలిసినదే.. అని ఇలా మద్యపానం పై రకరకాల 
అభిప్రాయాలు, దాని నుండి తలెత్తే సమస్యలు, ఆ సమస్యల తాలూకు అంశాలు పౌర 
సమాజం పై విల్లుతో గురి పెట్టి సవాల్‌ విసురుతున్నది ఒకవైపు... మరో వైపు ఆరోగ్యానికి 
ఈ మద్యపానం మంచిది అని మేధావులుగా పిలువబడుతున్న డబ్బున్న వాళ్ళ మాటలు, 
చేతలు మరో వైపు నుండి పౌర సమాజం కు సవాల్‌ గా నిలబడుతున్నాయి. 


అసలు ఈ మద్య పానం అనేది దేవతలు, రాక్షసులు దగ్గిర నుండే మొదలయ్యింది.. 
ఎప్పుడో మానవాళి పుట్టినప్పటి నుండే వివిధ పేర్లతో పిల్చుకుంటూ తాగే వారు.. అప్పుడు 
లేని నష్టం ఇప్పుడే ఎందుకు జరుగుతుంది అని వాదించే వారూ ఈ పౌర సమాజం 
లోనే ఉన్నారు. పార సమాజం మద్యపానం విషయం లో మూడు రకాలుగా విడిపోయి 
వుంది. 


1. మద్యపానం మంచిది కానేకాదు .. నిర్మూలించాలి. 


2. పర్వాలేదు ... అప్పుడప్పుడు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే .. కాబట్టి 
మోతాదుకు మించి తీసుకోవద్దు అనే గుంపు 


3. మద్యపానం వ్యసనంగా మారనంత వరకు ఫర్వాలేదు, ఎవరైన బలవంతం 
చేస్తున్నారా తాగమని... మనుషులు మద్యపానానికి వ్యసనంగా ఎందుకు 
మారారు, వారిదే తప్పు అనే ఒక పెద్ద గుంపు ఉన్నది. 


మద్యపానం మంచిది కానేకాదు... నిర్మూలించాలి అని అన్న వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యమాలు 
చేసారు, గొప్పనైన ఆలోచనలను పౌర సమాజం పై బాధ్యతగా పెట్టారు. స్వర్గీయ 
మల్లాది సుబ్బమ్మ గారు ఒకరు అని చెప్పవచ్చు. మద్యపాన నిషేధం ఉద్యమం ఉధృతం 
దాల్చటంతో ఒకప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావ్‌ 
గారు నిషేదించారు, కానీ పక్క రాష్ట్రాల నుండి అక్రమంగా దిగుమతి అవుతుంది 
“మద్యపాన నిషేధం” యొక్క స్ఫూర్తి కి భంగం కలుగుతుంది, నిషేధించిన, పక్కరాష్టాల 
పుణ్యమా అని మద్యపానం ఏరులై పారుతుంది ... నిషేధం ఉపయోగం లేదు .. ఎవరికి 
వారుగా నియంత్రణ చేసుకుంటే బావుంటది అనే, ఒక మధ్య తరగతి భావజాలం 


మద్యపాన వ్యతిరేకోదధ్యమం 63 


చాలా బాగా “కొంత మంది మేధావులుగా పిలువబడిన డబ్బున్న వా 689 * ఒక చర్చను 
మద్యపానం కాంట్రాక్టర్లు ప్రణాళికతో తీసుక వచ్చారు . ఇక్కడి నుందే రెండవ, మూడవ 
అంశాలైన “పర్వాలేదు ... అప్పుడప్పుడు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే .. కాబట్టి 
మోతాదుకు మించి తీసుకోవద్దు అనేది, మద్యపానం వ్యసనంగా మారనంత వరకు 
పర్వాలేదు, ఎవరైన బలవంతం చేస్తున్నారా తాగమని ... మనుషులు మద్యపానానికి 
వ్యసనంగా ఎందుకు మారారు, వారిదే తప్పు అనేది” .... పౌర సమాజం పైన బలంగా 
ప్రభావం చూపింది. ఈ రెండు విషయాలు అంతకు ముందు లేవా ? అనే ప్రశ్న 
రావచ్చు, అంతక ముందే ఉన్నాయి .. ఇందులో ఎలాంటి అనుమానం లేదు ... కానీ ఉ 
ద్యమం తరువాత ఒక బలమైన వాదన తీసుక రావటం జరిగింది అని చెప్పటం లో 
అతిశయోక్తి లేదు. 


ఉద్యమానికి ముందు ఉద్యమం తరువాత ^ మద్యపానం * గురించి సమీక్షిస్తే, 
విశ్లేషణ చేస్తే .. వివిధ పేర్లతో మార్కెట్లోకి “మద్యపానం” దుకాణాలు తెరువ బడినవి . 
ఆయా దుకాణాలలో దేశి -విదేశీ సరుకు అనియు, ఈ బాటిల్‌ యొక్క వయసు 10, 
20, 30... లుగా లేబుల్స్‌ తగిలించి అమ్ముతున్నారు. మరీ పచ్చిగా సినిమాలలో హీరో 
- హీరోయిన్ల మధ్య, వారి స్నేహితుల మధ్య జరిగే సంబరాలలో * మద్యం “ లేకుండా 
ఏ సంబరం జరగట్లేదు. మద్యం సేవించే దృశ్యం ఒకవైపు చూపిస్తూ, మరో వైపు చిన్న 
చిన్న అక్షరాలతో మద్యం - ధూమపానీయాలు ఆరోగ్యానికి హాని కరం అనే ఒక ప్రకటన 
వీక్షకులు గమనిస్తే కనిపిస్తుంది .. మద్యపానం విషయం పట్ల సినిమాలలో చూపించే 
ఇంతకన్నా దారుణం మరోటి లేదేమో ... పై పెచ్చు బయట జరుగుతున్న విషయమే ... 
సినిమాలలో చూపిస్తున్నాము .. అని జస్టిఫికేషన్‌ చేసుకోవటం మరో విద్దురమైన విషయం... 


మద్యం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి జీవన 
ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. మద్యంతో సంపాదిస్తున్న లాభాలు, వ్యాపారులకు, 
ప్రభుత్వానికి సొమ్ము సంపాదించి పెడుతున్నది వాస్తవం . కానీ, ప్రజలను, ప్రక తిని 
నష్టపరుస్తున్నాయి, మానవ వనరులను బలహీనపరుస్తున్నాయి. యువతనే జాతీయ 
ఆదాయం అనే “రాజ్యాంగం “ కు రంధ్రాలు పడుతున్నాయి. ఇంతే కాక తాగుబోతుల 
కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, (be అత్యాచారాలు, ఇతర నేరాలు బాగా 
పెరిగాయి. 


“మద్య నిషేధం” బాధ్యత ప్రభుత్వంపై ననే ఉంది, అయితే, నాయకులుగా 
ఎమ్మెల్యే, ఎంపిలుగా ఎన్నుకోబడుతున్న వారు ప్రజల ను మద్యపానం రూపములో 
కొనుక్కుంటున్నారు, వారే ప్రభుత్వాల ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలను “కొనే- అమ్మబడే” 
సరుకుగా నాయకులు ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రజలకు - నాయకులకు మధ్యన ఉన్న 
బంధం మద్యపానం... భారత “రాజ్యాంగం” కాదు. 


64 మానవీయ ఆసరా స్వరం 


నాగరికత ముసుగులో * తాగటం, సేవించటం “ తప్పు కాదు అనేంతగా మన 
ప్రజాస్వామ్య దేశం ఎదిగింది .. ఇదేందిరా భాయ్‌ ఇలా తూగుతున్నావు అని అడుగుతే.. 
అడిగిన వారి వైపు 'నాగరికత తెలియని సమాజం” లోనే ఇంకా బ్రతుకుతున్నట్లు .. ఒక 
గంభీరమైన “లుక్‌ “... నేడు ఇవి కామన్‌ .. అరే మీరు ఏకాలం లో ఉన్నారు ... అనే 
మాటలు నేడు నిరంతరం నేటి సమాజం లో ప్రయాణిస్తున్నాయి .. నాగరికత ముసుగులో 
జరుగుతున్న “సంబరాలలో “ మద్యపానం కోసమే ప్రత్యేకమైన గదులను ఏర్పాటు 
చేస్తున్నారు .. అక్కడే అన్ని లావాదేవీలు కొనసాగుతున్నాయి .. దేశ భద్రతకు సంబంధించిన 
విషయాలను కూడా అక్కడ సంభాషిస్తున్నారు ... వీటిని ఎలా చూడాలి , ఎంతవరకు 
జస్టిఫికేషన్‌ చేయవచ్చు .. 

భారత దేశం యొక్క “భౌగోళిక - నైసర్గిక పరిస్థితులు, దేశ సరిహద్దుల పరిస్థితులు” 
వేరు... విదేశ “భౌగోళిక - నైసర్గిక పరిస్థితులు, ఆయా దేశ సరిహద్దుల పరిస్థితులు” 
వేరు.. కానీ, ఫలానా దేశం లో బహిరంగంగా తాగుతున్నారు ... అంత బహిరంగంగా 
ప్రజలు చేసుకుంటున్నారు ... ఈ దేశం లోనే అన్నీ నిబంధనలు అని విసుక్కుంటున్న 
వారు భారతదేశంలో ఎక్కువే ... ఈ పరిస్థితులను మోకాలికి - బోడిగుండుకు పోలిక 
పెట్టినట్లు అని చెప్పవచ్చు. విదేశీ దేశాల పరిస్థితులకు అనుగుణంగా వుడ్‌ కల్చర్‌, ఫుడ్‌ 
హాబిట్స్‌, ఉంటాయి. ఇక్కడ ప్రజల పై “ఫుడ్‌ కల్చర్‌ , ఫుడ్‌ హాబిట్స్‌, హాబిట్స్‌ ను 
బలవంతంగా ప్రభుత్వాలు తమ విధానాలతో /పాలసీ”లతో రుద్దుతున్న విధానంకు 
వికృత రూపమే “డ్రంక్‌ & డైవ్‌”. పేరులోనే వుంది “తాగు మరియు నడుపు” అని. శు 
కవారం ఉదయం 10.00 గంటల నుండి ఆదివారం రాత్రి ఒంటి గంట వరకు 
తాగుడుకు ప్రభుత్వమే అనుమతి ఇవ్వటం ను ఏ కోణం లో అర్ధం చేసుకోవాలి.... 


1. “ప్రజల” ను తాగమని బలవంత పెట్టటమా 


2. పబ్బులకు, స్టార్‌ హోటల్స్‌ కు మరియు పోలీసులకు లైసెన్స్‌ ఇచ్చి “ప్రజలను * 
దోచుకొమ్మనటమా.. 

3. తాగుడుకు అలవాటు పడిన నాయకుల అడుగుజాడలలో.. ప్రజలు నడవాలి అని 
చెపుతున్నారా ... ప్రభుత్వ విధానాలను విశ్లేషిస్తూ పోతు ఉంటే.... ఒక్కటీ సమజ్‌ 
కావట్లేదు.... 

రైతు బంధు పథకం, ఒంటరి È పథకం, కళ్యాణ లక్ష్మి పథకం .. ఓల్డ్‌ ఏజ్‌ పథకం.. 

610ల పథకాల ద్వారా పంపిణీ అవుతున్న డబ్బు వచ్చి .. మళ్ళి ఎక్కడికి చేరుతుందో... 


విశ్లేషిస్తే... ఒళ్ళు గగుర్పొడిచే, భరించలేని... భయం కలిగించే విషయం... “మద్యపానం” 
వైపు పోతున్నాయి... ప్రభుత్వాలకి తెలియదా... 


మద్యపాన వ్యతిరేకోదధ్యమం 65 


ఇంకో అందమైన చట్టం excise & prohibition Act 1968 [THE 
TELANGANA EXCISE ACT, 1968 (ACT NO. 17 OF 1968). ఇది 10 
అధ్యాయాలతో «78 సెక్షన్స్‌తో ఉంది. ఈ చట్టం నుండి ప్రభుత్వం ఏ విధంగా వ్యాపారం 
చేయవచ్చో ... పాఠశాల, దేవాలయం, ఆసుపత్రికి 100 మీటర్ల దూరం లోపుగా దుకాణం 
ఏర్పాటు చేయకూడదు (పాఠశాల గుర్తింపు పొందినదై ఉండాలి. అలాగే దేవాలయం 
దేవాదాయ శాఖ పరిధిలోనిదై ఉండాల్సి ఉంటుంది) అనియు, 30 పడకల ఆసుపత్రికి 
100 మీటర్ల దూరంలోపు మద్యం దుకాణం ఏర్పాటు చేయకూడదు అనియు, దుకాణం 
ఏర్పాటు నిర్ధేశించిన స్థలం మేరకే ఉండాలి అనియు, దుకాణం తో పాటు ప్రత్యేక 
గదులు, బార్‌ ఏర్పాట్లు చేయకూడదు అనియు, దుకాణం అనేది ఒక అమ్మకం 
కేంద్రంగా మాత్రమే అనియు, కొన్నచోటే తాగటానికి ఏర్పాట్లు చేయటం నిషిద్దం 
అనియు, మద్యం వ్యాపారులు లిక్కరు, Bt ఇతర మద్యాన్ని బాటిల్‌పై వేసిన ఎమ్మార్పీ 
ధరలకే విక్రయించాలి అనియు, విక్రయాలు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 
11 గంటల వరకు మాత్రమే జరపాలి అనియు, అంతకుమించి సమయాన్ని దాటి 
అమ్మకాలు జరిపిన వారికి జరిమానా విధిస్తారు (ఈ మధ్య Friday to Sunday night 
వరకు నిబంధన మారింది) అనియు, బార్‌లు అయితే రాత్రి 12 గంటల వరకు తెరిచి 
ఉంచే వెసులుబాటు ఉంది అనియు, ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఎవ్వరైనా 
వ్యాపారం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో, ఏది ఎంత మోతాదులో కలిపి “మద్యపానం” 
ను తయారు చేయాలనో... తదితర అంశాలతో చట్టం మరియు దీనికి ఒక మంత్రి, ఒక 
శాఖా... పోలీస్‌ వ్యవస్థ... మొత్తం.. ప్రజలను “మత్తు” లో ఉంచే ఒక పూర్తి ప్రతిజ్ఞతో 
కూడిన శాఖ ఉంది. 
సాధారణ మనుషులకు వచ్చే కొన్ని అనుమానాలు : ప్రభుత్వాలు ఎందుకు మద్యనిషే o 
అమలుకు సుముఖత లేవు? 

ప్రభుత్వం ఆదాయాన్ని మాత్రమే ఎందుకు పట్టించుకుంటున్నాయి? 

రాజ్యాంగ అమలు బాధ్యతను ప్రభుత్వాలు ఎందుకు విస్మరిస్తున్నాయి? 

రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు “మద్యం” కు అనుమతించటం 
చేత భంగం వాటిల్లుతున్నాయి, ఈ విషయంను ప్రభుత్వాలు ఎందుకు విస్మరిస్తున్నాయి? 

ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు “ప్రజల” జీవితాలను “మద్యపానం అనే 
ఒక ఆయుధంతో కంట్రోల్‌ చేస్తున్నాయి. ఇది దేశ జాతీయ సంపదకు, దేశ సమగ్రతకు, 
దేశ భద్రతకు, ప్రజాస్వామ్యానికి, మొత్తంగా పాలకుల, ప్రభుత్వాల మనుగడకే ముప్పు 
రాబోతుంది ... మద్యపానం ఆరోగ్యానికి మంచిదే అనే కుట్రపూరితమైన చర్చను పాలకులు 
పెంచి పోషిస్తే ... ఇది ఒక హెచ్చరిక మాత్రమే ... 


66 మానవీయ ఆసరా స్వరం 


9. మద్యం సర్వ చెడులకు ప్రేరణ 
- హసన్‌ షరీఫ్‌, మద్యపాన నిషేధ పోరాట సమితి 


“మద్యం సర్వ చెడులకు ప్రేరణ” ఈ విషయం అందరికి తెలుసు కాని దీన్ని 
నిషేధించరు ఎందుకో అది కూడా తెలుసు, కాని వ్యక్తిగతంగా నష్టపోతుంది సామాన్యుడే. 
అమ్మేవాడు, రవాణా చేసేవాడు, తయారుచేసేవాడు, అనుమతి ఇస్తున్న ప్రభుత్వం. అందరూ 
సుఖ సంతోషాలతో ఉన్నారు, బతుకు చిద్రం అవుతున్నది సామాన్యుడిదే ముఖ్యంగా 
పురుషాధిక్యతతో నలుగుతున్న స్రీమూర్తిది. 2017 అక్టోబర్‌ 2న ఇది చేయడానికి ముందు 
కొన్ని సంఘటనలకు హృదయం ద్రవించింది. కళ్లారా చూసాను అవి మమ్మల్ని ఇంకా 
కదిలించాయి. ఒక పేద వృద్దురాలు ఒంటిమీద చినిగిన గుడ్డతో నిరాశ నిస్పృహలతో 
మేము స్థానిక వాడలో మద్యం వలన కలిగే నష్టాలను ఒక పార్టి ఆశయంగా మద్యం 
నిర్మూలించాలి అని కిరాయి ఆటోలో వీధి వీధి మురికివాడల్లా అవగాహన చేపట్టాం. 
అప్పుడు దుమ్ముల పేట ఎదురైంది ఈ వృద్దురాలు, బాబు మీరు చెబుతుంది. జరుగుతుందా? 
మీరు తలుచుకుంటే అవుతుంది అయ్యా అన్నాం! నా వల్ల ఎక్కడ అవుతుంది అంది. 5 
ఒక్కరి వల్ల అవుతుంది అనలేదు. మహిళా జాతి అంతా కలిసి కృషి చేయాలి అని 
మాతో నడవండి ప్రభుత్వం మెడలు వంచి సాదిద్దాం అని అన్నాము! దానికి ఆ అవ్వ 
నేను నలుగురింట్లో పాచి పని చేసుకుంటే గాని ఇల్లు గడవదు బాబు నేను ఈ ఉ 
ద్యమాలకి రాలేను కాని మీరు ఆపకుండా కృషి చెయ్యండి అంది. మాలో ఉన్న మానవత్వం 
ఉద్యమం కోసం పక్కన పెట్టి ఇంత ముసలవ్వ ఇంకా పనిచెయ్యడం ఏంటి కొడుకు, 
భర్తలు ఎవరూ లేరా అని అడిగాం? దానికి ఆ అవ్వ బోరున ఏడ్చింది. మాకు కంట్లో 
నీళ్లు తిరిగాయి ఎందుకు అవ్వ బాధ పడుతున్నావ్‌ మేము లేని వారిని గుర్తు చేసామా 
అని అడిగాం, లేదు బాబు ఉన్నారు? మరి? పనికి వెళ్తే శక్తి ఉన్న కొడుకులు ముగ్గురు 
కొడుకులు, ముసలి భర్త ఒకడు ఉన్నాడు, అయినా వీరు నాకు కూడు కూడా పెట్టలేరు. 
ఏమైంది వారికి అని అడిగా? మద్యం బానిసలు బాబు అంటూ ఏడ్చింది. అయ్యో 
అవునా అన్నాం. పనిచేసి ఆ డబ్బులతో తాగి అక్కడే పడిపోతారు. ఇంటికి ఒక్క రూపాయి 
కూడా ఇవ్వరు మళ్ళీ వాల్ళు తినడానికి కూడు కోసం నేను నాలుగు ఇళ్లలో పాచి పని 
చేసుకుని మా ఆయనకి కొడుకులకు వండి పెట్టాలి అంది. ఇది విన్నాక ఎవరిమీద 
కోపం తెచ్చుకోవాలో మాకు అర్థం కాలేదు, నవ వయసుకులను ఇల్లా చేసిన సమాజాన్నా? 
తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులనా? మద్యం అమ్మేవారిని? అనుమతించే 
ప్రభుత్వాన్నా? ఏది ఏమైన అలాంటి అవ్వలు చాలామంది ఉన్నారు. ఒక 100 మంది 


మద్యపాన వ్యతిరేకోద్యమం 67 


మహిళలు పోగయ్యారు. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కక్క సమస్య వీరందరు మద్యం బాధితులే. 
సమస్య మూలం మద్యం బెల్టుషాపులు, నాటుసారా ఇవన్నీ నియంత్రించలేని ప్రభుత్వ 
వైఫల్యం. మేము అక్కడి నుండి మరింత కసితో కేవలం, అక్రమంగా నిర్వహిస్తున్న 
బెల్జుషాపుల మీద, పర్మిషన్‌ లేని మద్యం దుకాణాల మీద విరుచుకు పడ్డాం. కాని ఇది 
సమిష్టిగా జరగాలని నిరంతరం కదలాలి అని సమాజంలోని చైతన్యవంతులను 
కొంతమందిని తీసుకొని నడవడానికి 2017 అక్టోబర్‌ 2న మద్య నిషేధ పోరాట సమితి 
(ఎమ్‌ఎన్‌పిఎస్‌)ను స్థాపించడం జరిగింది. ఇప్పటికి దాన్ని కొనసాగిస్తున్నాం. ముందు 
ముందు మరిన్ని కార్యక్రమాల ద్వారా ప్రజలను ప్రభుత్వాన్ని అవగాహన పరుస్తుంటాము. 
మద్యాన్ని నిషేధించేంత వరకూ... 


68 మానవీయ ఆసరా స్వరం 


10. మద్యరహిత భారతమే మన లక్ష్యం 
- అవిశ్రాంత మద్య వ్యతిరేకోద్యమ ధీశాలి పద్మచరణ్‌ నాయక్‌ ఇంటర్వ్యూ 


సమరయోధుడు, వప్రజూావ్రతినిధి, ఆధునిక గాంధేయవాది, 
మద్యపాన వ్యతిరేకోద్వమ చుక్కాని. మిళిత ఒడిషా Op! 
నిబారణ్‌ అభిజాన్‌ (Gu న్థావకులు. & ఒడిషా 
రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా మద్యపాన వ్యతిరేకోద్యమాన్ని 
నడివిన్తూ నంవూర్ధ మద్య నిషేధం కోసం తవిన్తూ కృషి చేన్తున్న 
వ్యక్తి చాలాకాలం నుండి ఆయన్ని కలవాలనుకుంటున్నప్పటికీ 
ఇప్పటికి సాధ్యమైంది. భువనేశ్వర్‌ కేంద్రంగా జరుగుతున్న 
వారి నంస్థ కార్యక్రమాల గురించి కాసేవు ముచ్చటించీ, 
ఆత్మీయమయిన ఆయన ఆతిధ్యాన్ని స్వీకరించి తొంభై పైచిలుకు వయనులో కూడా 
ఆయన క్రియాళీలతకి ఆళశ్చర్వవడిన నేను ఆ మా నంభాషణనిలా వంచుకుంటున్నాను. 
- గౌరవ్‌ 


(94 నంవత్సరాల వద్మచరణ్‌ నాయక్‌ స్వాతంత్ర | 


ప్ర) మద్యపాన వ్యతిరేక ప్రచారోద్యమంలోకి మీ రాక గురించి చెప్పండి? 


జ) సరాసరి మద్యాన్ని రూపుమాపడం కోసమే నేనేం కంకణం కట్టుకుని పుట్టలేదు. ఉ 
ద్యమక్రమంలో మంచి మానవ సమాజ స్థాపనకి అది ఒక పెద్ద అడ్డంకిగా 
గమనించాను. 


ప్ర) అంటే, విద్యార్థి దశ నుండే మీకీ భావాలు ఉన్నాయా? 

జ) అవును. నింబారా అనే అతి వెనుకబడిన గ్రామంలో పుట్టిన నేను కెమిస్ట్రీలో పి.జి. 
చేసి కొంతకాలం హౌరాలో జర్నలిస్టుగా ఉద్యోగం చేసాను. కటక్‌ నుండి మద్రాసు 
వెళ్తున్న మహాత్మాగాంధీని దర్శించుకోవడం నా పసిమనసుపై బలమైన ముద్ర 
వేసింది. తర్వాతి కాలంలో దృఢమయిన నిర్ణయాలు తీసుకునే స్థిరత్వాన్ని అదే 
నాకు ఇచ్చింది. 


ప్ర) అప్పుడే గాంధేయవాదిగా మీరు మారారా? 


జ) అవడానికి గాంధేయవాదినే కానీ కాంగ్రెస్‌ విధానాల్ని నేను తీవ్రంగా వ్యతిరేకించాను. 
నెహ్రూ విధానాలని కాదంటూ కమ్యూనిస్టు పార్టీలో చేరడమే కాక తర్వాత ప్రజా 


మద్యపాన వ్యతిరేకోద్యమం 69 


ప్ర) 


జు 


ప్ర) 


జు 


ప్ర) 


జు 


ప్ర) 


జు 


70 


సోషలిస్టు పార్టీలో కూడా చేరాను. 1964లో ఆలిండియా జాతీయ కాంగ్రెస్‌ 
మహాసభలో మొట్టమొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకి బహిరంగ లేఖ రాసి 
దాన్ని కాపీచేసి 12000 ప్రతులు పంచాను. ఆనాడదొక సంచలనం. 


రాజకీయాల్లోకెలా వచ్చారు? 


అంగబలం - అర్ధబలం లేని వ్యక్తిగా స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 
కాంగ్రెస్‌ గాలికి ఎదురొడ్డి నిలబడి కేవలం 1800/- రూపాయలు ప్రచారం తదితర 
వాటికోసం ఖర్చుచేసి ప్రజా నాయకుడిగా గెలిచాను. 


మద్యాన్నొక వినాశకర సమస్యగా ఎప్పుడు గుర్తించారు? 


“నా కొక్కరోజు అధికారం ఇస్తే నేను చేసే మొట్టమొదటి పని మద్యాన్ని నిషేధించడం” 
అంటారు గాంధీ. ప్రజా సేవకుడిగా ఏ మంచిపని చేయాలన్నా గ్రామాల్లోని 
ప్రజానీకానికి సంక్షేమ పథకాలు చేరాలన్నా ముందు ఈ మద్యం మహమ్మారి 
హతమవ్వాలని గుర్తించాను. కుల, మత, ప్రాంతాలకతీతంగా ప్రజలంతా ఈ సమస్య 
తీవ్రతను గుర్తించాలి. ఒడిసాలో మద్య నిషేధ చట్టాన్ని రూపొందించడమే కాక 
ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొన్న ప్రజానాయకులు, కీర్తిశేషులు ముఖ్యమంత్రి 
నబకిషన్‌ చక్రవర్తి స్ఫూర్తే మమ్మల్ని నడిపిస్తోంది. 


నబక్రిష్ణ చౌదరిగారే మీకు (ప్రేరణా? 


ఆయనొక్కరే కాదు గానీ ఆయన ప్రధానం. గాంధీ మార్చ్‌ సిద్ధాంతాల అరుదయిన 
సమ్మేళనం ఆయన. 


ఎమ్‌.ఓ.ఎన్‌.ఎన్‌.ఏ. (MONNA) స్థాపనకి దారితీసిన పరిస్థితులు వివరించండి? 


స్వాతంత్రోద్యమ కాలం నాటికే నల్లమందు, గంజాయి తదితర వ్యసనాలపై 
తిరుగుబాటు ఉంది. ఆనాటి నుండి దేశవ్యాప్తంగా మద్యంపై పోరాడుతున్న వ్యక్తులు, 
సంస్థలు ఎన్నో ఉన్నాయి. అదే ఉద్యమంలో ప్రాణాలు సైతం కోల్పోయిన గురుషరన్‌ 
DE, ఊర్మిళా $35, దిలేశ్వర్‌ దండసేనా, మేటా లక్రాల త్యాగం వృధాపోదు. 
ఆ సంకల్పంతోనే గాంధేయవాదులు, మడమతిప్పని పోరాట యోధురాళ్ళూ అయిన 
కీర్తిశేషులు అన్నపూర్న మొహరానా, మాలతీ చౌదరి, మా రమాదేవీల త్యాగం 
కూడా అవిస్మరణీయం. వారి స్ఫూర్తితోబాటూ పద్మశ్రీ తులశీముండా, శ్రీమతి 
సుమనీ జోదియా, జస్టిస్‌ ప్రతాప్‌ కేశరి మిశ్రా వంటి ఎందరో మా నడకకి ప్రేరణ. 
ఆ నమ్మకంతోనే మిళిత ఒడిషా నిషా నిబారణ్‌ అభిజాన్‌ (D) స్థాపించడం 
జరిగింది. 


మానవీయ ఆసరా స్వరం 


ప్ర) 


ea) 


ప్ర) 


ea) 


ప్ర) 


ez) 


మీ కార్యక్రమాల వివరాలు తెల్పండి? 


దేశవ్యాప్తంగా అనేక మిత్ర సంఘాలు గల మా సంస్థ ఒడిషాలోని ప్రతిజిల్లాలో 
దాదాపు ప్రతీ గ్రామంలో కార్యకర్తల్ని కలిగి ఉంది. మద్యం తదితర మత్తు పదార్థాల 
గురించి ప్రజానీకంలో చైతన్యం కలిగించడం, గ్రామాల్లో కమిటీల్ని నిర్మించడం, 
మద్య వ్యతిరేక సాహిత్యాన్ని ప్రజల్లోకి విసృతంగా తీసుకువెళ్ళడం వంటి కార్యక్రమాల్ని 
చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేయడమే కాక మద్యపాన వ్యతిరేకోద్యమం 
కోసమే ప్రత్యేకంగా పత్రిక, ప్రతీ సంవత్సరం ఉద్యమ వివరాలతో సావనీర్‌లు 
కూడా ప్రచురిస్తున్నాం. అందులో భాగంగానే 2018 జనవరి 29, 30 తేదీల్లో 
దేశవ్యాప్తంగా మద్యపాన వ్యతిరేకోద్యమ కారులందర్నీ ఆహ్వానించి రెండురోజుల 
జాతీయ స్థాయి సదస్సుని నిర్వహించడమే కాక ఇంగ్లీషు, హిందీ, ఒడియా భాషల్లో 
అపురూపమయిన మద్య వ్యతిరేకోద్యమ సావనీర్‌ను కూడా ఆ సందర్భంగా 
ప్రచురించాం. 22 రాష్ట్రాల నుండి ప్రతినిధులే కాక ఒడిషా నుండి సుమారు 
10,000 మంది మహిళలు నాటి కార్యక్రమంలో పాల్గొని మద్యపాన మహమ్మారిని 
నిరసిస్తూ నినదించారు. 


ఏ ఇతర సంఘాలతో కల్సి మీరు పనిచేస్తున్నారు? 


అన్ని ప్రజాసంఘాలతోపాటు సిపిఐ, సిపిఎమ్‌. ఇంకా ఎమ్మెల్‌ పార్టీలు, బిజెపి, 
కాంగ్రెస్‌, ప్రాటిస్ట్‌ బ్లాక్‌ ఆఫ్‌ ఇండియా, సర్వోదయ సమాజ్‌కి చెందిన వ్యక్తులందరూ 
వారి వారి రాజకీయ సైద్దాంతిక భావాలకి అతీతంగా మద్యవ్యతిరేక కార్యకర్తలుగా 
మాతో కల్సి పనిచేస్తున్నారు. దేశంలో మద్య నిషేధం గురించి ప్రధాని మోదీతో 
సహా ఎంతో మంది రాజకీయ నాయకులకి లేఖలు రాసాను. అలాగే ఆం.ప్ర. 
నూతన ముఖ్యమంత్రి వై.యస్‌. జగన్మోహన్‌ రెడ్డి సహా ఇతర రాష్ట్రాల 
ముఖ్యమంత్రులందరికీ లేఖలు పంపాం. 


చివరగా మీ లక్ష్యం గురించి చెప్పండి? 


నాకిప్పుడు 94 ఏళ్ళు. ఇప్పటికీసైకిల్‌ తొక్కుతూనే నా పనులు నేను చేసుకుంటాను. 
అసంఖ్యాక ఉద్యమాలకి సజీవ సాక్షిని. ఈరోజు దేశం ముఖ్యంగా యువత మద్యం 
మహమ్మారి విషపు కోరల్లో చిక్కుకుని గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. 
ప్రాంతాలకతీతంగా ప్రజలంతా ఏకమై 'మద్యరహిత భారత్‌' (085-6 ఇండియా) 
కోసం నిలబడి దేశవ్యాప్తంగా మద్యాన్ని నిషేధించుకున్న రోజునే మనకి నిజమయిన 
స్వాతంత్ర్యం లభించినట్లు భావిస్తాన్నేను. అదేనా స్వప్నం, అదేనా లక్ష్యం. 


మద్యపాన వ్యతిరేకోద్యమం 71 


మద్యం తదితర మత్తు పదార్థాలకీ, మాదక ద్రవ్యాలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 
వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న “నషాముక్తి భారత్‌' ఉద్యమకారుల వివరాలు : 


సవాయిసింగ్‌ 


9413200044 


మమతాశర్మ 


9993075188 


మహేష్‌ పవార్‌ 


9423435255 


మాయాచాౌరే 


9423106170 


గుర్‌వంత్‌సింగ్‌ 


9814149591 


అనితాశర్మ 


9417423238 


అరవింద్‌ మూర్తి 


ఉత్తరప్రదేశ్‌ 


9839835032 


నందలాల్‌ మాష్టర్‌ 


ఉత్తరప్రదేశ్‌ 


9415300520 


పి.సి. తివారీ 


ఉత్తరాఖండ్‌ 


9412092159 


మేధాపాట్మర్‌ 


మధ్యప్రదేశ్‌ 


9174181216 


జబర్‌సింగ్‌ 


ఉత్తరాఖండ్‌ 


9927145123 


ci సునీలం 


మధ్యప్రదేశ్‌ 


9425109770 


ఆరాధన 


మధ్యప్రదేశ్‌ 


9425146991 


ఎమ్‌. ఇలంగే 


9345455122 


షహీద్‌ కమల్‌ 


9835067418 


సంజయ్‌కుమార్‌ 


9973132505 


భూపేంద్రసింహ 


9868806929 


సిస్టర్‌ సేలియా 


9945716052 


బి.ఆర్‌. పాటిల్‌ 


9448344266 


అడ్వకేట్‌. ఎన్‌. 


9600044748 


